శ్రీ సాయి శతకం 


శీ సాయి కమనీయ చరితము 





అంబట్ల రవి 





" Regd. No. 250/75 


ప్రచురణ 
జాతీయ సాహిత్య పరిషత్‌ 
ఇందూరు శాఖ (నిజామాబాద్‌) 
ఆంధ్రప్రదేశ్‌. 


శ్రీ సాయి శతకం 


శీ సాయి కమనీయ చరితము 





అంబిట్ల రవి 





" Regd. No. 250/75 


ప్రచురణ 
జాతీయ సాహిత్య పరిషత్‌ 
ఇందూరు శాఖ (నిజామాబాద్‌) 
ఆంధ్రప్రదేశ్‌. 





విశాలాంధ్ర బుక్‌ సెంటర్‌, 
కావ్య మెన్‌ ప్రక్కన, 
ఆర్‌.పి. రోడ్‌, నిజామాబాద్‌. 


మూల్యం : రూ! 25/- 


ముదణ 


శ్రీవిద్య గ్రాఫిక్స్‌ & ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, 
జవహార్‌ రోడ్‌, నిజామాబాద్‌. 
ఫోన్‌ : 253196. 






SRI SAI SHATHAKAM 
By Ambatla Ravi 

శ్రీసాయి శతకం . 

- అంబట్ల రవి 

ప్రథమ ముద్రణ : 2002 డిసెంబర్‌ 

ప్రతులు : 1000 

(ర రచయిత 

ప్రచురణ : 

జాతీయ సాహిత్య పరిషత్‌ - ప్రథమ కుసుమం 

ఇందూరు. 

ప్రతులకు : 

శ్రీ సాయిబాబా దేవస్థానం, 

మాధవ నగర్‌, 

నిజామాబాద్‌. 

ఇం.నెం. 1-60/1, 

ధర్మారం (బు, 

డిచ్‌పల్లి (మండలం, 

నిజామాబాద్‌ - 503 230, 

ఫోన్‌ : ౦08461-24515]. 





HED mae | | Tne ans హ్‌”! 


శధ్యాత్య్మక్‌ పీరిమళం 


నాటి నుండి నేటి వరకు తెలుగు సాహితీమ తల్లికి మకుటం 
శతకవేం. ఈ గౌరవం జక్క శతకానికే దక్కింది. 
మల్లికార్జున పండితారాధ్యుని “శ్రీగిరి మల్లికార్డునాగ శతకం మొదటిది. 
అయితే ఇది పూర్తిగా దొరకలేదు. పూర్తిగా దొరికిన మొదటి శతకం 
పాల్కురికి సోమనాథునిది. అది వృషాధిపశతకం. “బసవా ! బసవా ! 
బసవా! వ్యషాధిపా!” ఇటీ దాని మకుటం. 


ఆ తర్వాత శతకం విరాట్వ్వరూపం ధరించింది. ఈ విరాట్ట్రరూపం 
పైననే ప్రొఫెసర్‌ కోవూరు గోపాల కృష్ణా రావు గారు పరిశోధన చేశారు. 
అది ఆంధ్ర శతకవాజ్ఞ్ముయంగా అందుబాటులోకి వచ్చింది. వారు 
సేకరించి విశ్లేషించిన శతకాలకు రెండు మూడింతలుగా ఆ తర్వాతి 
కాలంలో వచ్చాయి, ఇప్పుడూ వస్తున్నాయి, ఇంకా వస్తాయి. 


కలం పట్టి పద్యం రునమాలు దిద్రుతున్న పతి కవి శతకం 
య 7 


వ్రాయాలని ఉబలాట పడ్డాడు. ఆ విధంగా వేల కొలది శతకాలు వచ్చాయి. 


నెలకో పది శతకాలు వస్తున్నాయి. అందులో భక్తి శతకాలు మరీను. 





ORC 





. పిమ్‌ సాయి —————  — — — Er 


ఈ శ్రీసాయి శతకం ఆ కోవకు చెందింది. చిరంజీవి అంబట్ల రవి 
విరచితం. 


మూల విరాట్టు ఒక్కరే అదొక చైతన్యం. ఆ చైతన్యం విస్తరించింది. 
అమోబా నుండి జనాభా వరకు “ఏకోనపి బహుస్మామః” భగవంతుడే 


తాను ఇంతగా విన్వరించాలనుకొన్నాడు. అందుకే న్యష్టిలో 
ఎటు చూచినా చైతన్యమే. 


సృష్టికర్త (క్రియేటర్‌ యొక్క ఈ సృష్టి మామూలుగా అర్థం 
కాదు. మలిన హ్యృదయులకు అసలే అరం కాదు; స్యష్టిని ఆకారాత్మక 
దృష్టితో (Negetive outlook) చూచే వారికి అసలే అర్థం కాదు. 


ఈ విషయంలో స్వామి రామతీర్థ ఒక కథ చెప్పారు. ఆ కథ 
ఇది. “ఓ రాజు దగ్గరికి ఇద్దరు చిత్ర లేఖకులు వచ్చారు. తామిరువురు 
చిత్రాలు వేస్తామన్నారు. ఓ హాలులో ఎదురెదురుగా ఉన్న గోడ మీద 
చిత్రాలు వేయడానికి సిద్దమయ్యారు. ఒకరిని ఒకరు చూచుకోరాదు, 
సంప్రదించుకోరాదు, అని హాలు మర్వలో తెరకట్టం చారు. ఆరు నెలల 
సమయం తిసుకొని ఇరువురూ చిత్రాలు వేశారు. 


రాజూ, మంత్రులు, చిత్రకళా నిపుణులు చూడడానికి వచ్చారు. 
ఒక్‌ వైపు చిత్రం చూచి ఎంతో మెచ్చుకొన్నారు. అది సజీవ చిత్రం, 
ఎంతో బావుంది. ప్రశంసించారు; అభినందించారు. అటువైపు వెళ్లి 
చూశారు. అక్కడ ఇదే చిత్రం. రెండింటికి ఎంత మాత్రం తేడా లేదు. 
మరీ దగ్గరికి వెళ్లి చూశారు. చిత్రమే కాదు; చూచే వారి బొమ్మలు 
కూడా ఆ గోడపై కనిపించాయి. 


రాజూ, మంత్రులు అందరూ ఆశ్చర్యపోయారు. 'రాజా ! ఇది చిత్రం 


కాదు అద్దం. ఆ స్యష్టికర్త చేసిన ఈ న్యష్టి హృదయాల్లో, మనస్సులలో 
నిలవాలి అంటే అద్దంలా మారాలి. లేక పోతే ఈ స్యష్టి అర్థం కాదు. 









AOS remus. | \ Bem ners et GY EO | 


no————ు 


NON mum తలా cree 


రకరకాల మాలిన్యాలతో దుమ్ముపట్టిన అద్దంలా ఉన్న వారిలో 
బొమ్మ నిలవదు. 


ఇంత అర్థం అందులో దాది ఉండడంతో రాజు గారు ఆశ్చర్య 
పోయారు. స్యప్టితత్తాన్ని తెలుసుకోవాలంటే అందరూ నిర్మలంగా 
ఉండాలన్న సంగతి అర్థముంది.” 

స్వామిరామతీర్థ వేదాంతం ఇటువంటి చిన్న కథలతో బాగా 
అర్ధమవుతుంది. భగవంతుని తత్త్వ మే ఇది. అందువల్ల భగవంతు్జి 
అర్థం చేసుకొని లోన నిలుపుకోవాలంటే కూడా మనో హృదయాలను 
ఆదకలా మార్చుకోవాలి. 


షిర్జీసాయి విషయంలో శ్రీ రవి చేసిన పని ఇదే. భక్తి ప్రపూర్ణ 
హృదయంతో కర్మాచరణ నుండి జ్ఞానయోగం వైపుగా ఫయనించిన 
యువకవి రవి. 

ముల్లె గట్టి మురియ చూడ ముసరి పోవు 

మనను విప్పనంతగనవి మాయమవవు 

విప్పిచెప్పి చూడంగను విరియు సాయి”. 27 

స్వామి వచ్చి లోన కూర్చుంటే ప్రేమ ముఖం మీద తాండవిస్తుంది. 
ఇక అది దాచిపెట్టలేం. దానిని ముల్లె గట్టుకొని మురిసిపోవచ్చు; అది 
ముసురుకోవచ్చు; మనసు విప్పగానే మాయం గావచ్చు. కాబట్టి ఇవన్నీ 
విప్పకోవాలి, చెప్పుకోవాలి; చూచుకోవాలి; అప్పుడు విరిసి పోతుంది. 

ఈ విరయడం పరమాత్మపరంగానే; అది ప్రేమే. అది పువ్వులా 
విరిస్తే తాత్త్విక పరిమళాలు గుప్పమంటాయి. 


ఈ శరీరం ఉపాధి. అందులోని మనస్సు ముడచుకొని పోరాదు. 


mmm — OT 




















అది విచ్చుకోవాలి. అప్పడు ఉపాధి కళ కళలాడుతుంది. అయితే 
చేతనమైన ప్రాణం పరమాత్మతో లయం కావాలి. అప్పడే బాహ్య ప్రవర్తనలు 
అందరికీ ఆనందాన్ని ఇస్తాయి. ఇంత తాత్త్వికాంశాన్ని నిక్షిప్తం చేసుకొన్న 
పద్యాలెన్నో ఈ శతకంలో ఉన్నాయి. 


26, 30 పద్యాలలోని ఆధ్యాత్మికాంశాలు మనస్సును కదలిస్తాయి. 


బుద్దిని నిలుపుతాయి. విజ్ఞానాన్ని అందిస్తాయి, ఆధ్యాత్మిక మానసికతను 
నిర్మాణం చేస్తాయి. 


మానవునికి భౌతిక శక్తి మానసిక శక్తి, బౌద్ధిక శక్తి, ఆధ్యాత్మిక 
శక్తి కావాలంటారు స్వామి వివేకానంద. ఆ దిశలో మనిషిని నడపడానికి 
ఈ శతకం ఉపయోగపడుతుందని భావిస్తూ, చిరంజీవి అంబట్ల రవికి 
ఆశీరభినందనలు తెలుపుతూ, ఆయన అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తున్నాను. 
ఇటువంటి గ్రంథాలు మరిన్ని వారి కలం నుండి వస్తాయని ఆశిస్తున్నాను. 


_ భతద్వులటయ్‌ 
భాగ్యనగర్‌, £558 
17-12-2002. leaks oe? 


అక్షరాశీస్సులం 


తెలుగు సాహితీనందన వనంలో ఇటీవలే మొలకెత్తిన 
యువకవి అంబట్ల రవి అనే కవితాలత వెంటవెంటనే పాదులు తొడిగి 
వద్యకవితా రూవంలో మొగ్గలను తొడిగి “శ్రీ సాయి శతక" 
వువ్తేగుఛ్చంగా వరివర్తనం చెంది ఆంధ్ర నరన్వతీ గళనీమ 
నలంకరించింది. 


పద్య కవిత్వమంటేనే నేటి యువతరానికి గుబులనే అపవాదును 
పటాపంచలు చేస్తూ రెండు పదుల వయస్సు కూడా నిండని ఈ 
యువకవి తన కలాన్ని రులిపించి కమ్మని తేటగీతి పద్యాలతో శతకాన్ని 
కూర్చి సాయీనాథుని మీది భక్తిని ప్రదర్మించుకుంటూనే యుక్తితో 
వర్తమాన నమాజంలో పొడనూవుతున్న అనుచిత వైఖరుల్ని 
దుయ్యబడుతూ, వానిని నివారించమని తమ ఇష్టదైవానికి మొర 
పెట్టుకున్నాడు. 


డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పద్యాలనల్లాలని 
చేసిన ఆలోచన, ఆ ఆలోచనలను అక్షర రూపంగా మలచి అవి అక్షరమై 
నిలవాలని అతనిలో నెలకొన్న పట్టుదల, దానికతడు Sa 
పరితపించి తపించిన తీరు నన్ను ముగ్గున్ని చేశాయి. అందుకే ఆ పద్మా 
రత్నాలుగా మలచాలనే ఈ చిరంజీవి ఆశయానికి 'వాదోడు' అ 
జరిగింది. తెలుగు కవితా వాణికి భక్తితో పద్యశతకాన్ని కూర్చిన ఈ 
యువకవిని మనసారా అభినందిస్తూ, ఇంకా ఎన్నో రచనలను కూడ్దే 
ప్రతిభా సంపత్తులను ఇతనికి సమకూర్చాలని ఆ మాధవి సాయీనాథుని 
వేడుకుంటూ ఈ చిరంజీవికి అండగా నిలిచి స్టూర్తినిచ్చి ప్రోళ్ళహించిన 
ఇందూరు జాతీయ సాహిత్య పరిషత్‌ ప్రధానకార్యదర్శి శ్రీ కె. గంగాధర్‌ 
గారిన సహకరించిన తత లన అభినందించుతూ ఈ వర్ధమాన 
కవికి శుభాశీస్సలనందజేయుచున్నాను. 


ఇందూరు, 
| డెసెంబర్‌1, 2002. 








తశుమతి పి. శాంతము 


హింది ఉపన్వాసకురాలు 
ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల 
కోటగల్లి, నిజామాబాద్‌ 


రవి 'రవి' లా వెలగాలి... 


నా శిష్యుడైన రవి చిన్న మాటయనెడు భావాల మూటను 
సాయి నన్నిధికి శతక రూపంలో చేర్చ ప్రయత్నించినాడు. 
శతక మల్లిన తీరు చక్కగా ఎంతో అందంగా వుంది. ప్రప్రథమంగా 
భక్తి కుసుమాలను సాయి చరణాలకు అద్దిస్తూ కులదైవమైన 
“శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు ఇష్ట ధైవాలను కూడా ప్రార్ధిస్తూ 
శతకమాలకు తగిన తిరు తీరు పూలను సమకూర్షుకొని తాను 
ఒక్కడే కాక తనతో పాటు సమాజాన్నంతటిని సాయి దరికి చేర్చ 
ప్రయత్నించినాడు. రవి “రవి లాగా తేజోవంతంగా వెలగాలని 
ఆశిస్తూ... 


పహ్యదయ పూర్వకంగా నా ఆశీస్సులను అందిస్తున్నాను. 


ఇందూరు, 
12 నవంబర్‌, 2002. 





లు! మొగ మై 1 
ళ్‌ శ 
Or ad జ్‌ 
చ 3 
అట్లీ 
3 
న్‌్‌ 
యి " 
అననే 
ల! 
స 
ip’ + 
లలో £ టో. 
జ 
మా 


పాడా యియియియి (7. (3 
డౌ! 3.వి. యస్‌. రావు 
B.Sc., B.H.M.S. 
ప్రముఖ హోమియో వైద్యులు 
శ్రీ సాయి హోమియో క్లినిక్‌ 
ఖలీల్‌వాడి, ఇందూరు. 
అభినందన 


జాతీయ సాహిత్య పరిషత్‌ అభిమాని అయిన యువకవి రవి, సరళమైన 
పదజాలంతో కవిత్వం వ్రాయడానికి శ్రీకారం చుట్టి తన కవిత్వ జైత్రయాత్రను 
మొదలు పెట్టాడు. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశ భక్తి, దైవ భక్తిలతో 
కూడిన పద్యకుసుమాలతో అల్లిన శతకమాలను ఆ సాయినాధునికి సమర్పించడం 
నాకెంతో ఆనందాన్నిచ్చింది. శ్రీ సాయి హోమియో క్లినిక్‌ నందు పనిచేస్తూ... 
స్థానిక డిగ్రీ కళాశాలలో విద్యార్జన చేస్తూ.... తీరిక వేళల్లో రచనలు చేస్తూ... తన 
మొదటి రచనను ఆవిష్కరించడం అభినందించదగిన విషయం. 


ముందు ముందు ఇంకెన్నో రచనలు చేయాలని ఆశిస్తూ.... ఉన్నత 
స్థాయికి చేరాలని ఆశీర్యదిస్తూ.... అభినందిస్తున్నాను.... 


ఇందూరు, 





తేది: 18-12-2002. 





క. గంగాధర్‌ 
M.A., 1౨||. (Ph.D) 
తెలుగు లెక్చరర్‌, 
ప్రధాన కార్యదర్శి, 
జాతీయ సాహిత్యపరిషత్‌, ఇందూరు. 


ఇంకా లదగాలి... 


నా శిష్యుడు చిరంజీవి రవి చాలా తొందరపడి ఈ “శ్రీసాయి శతకాన్ని 
మీ ముందు పెట్టాడు. మృధు స్వభావి, నిష్కల్మషి. నిరాడంబరి అయిన రవి 
మొదట్లో మాటలనే పద్యాలు వ్రాసి చూపెట్టినాడు. ఛందో లక్షణాలు 
తెలసుకొమ్మని సలహా ఇచ్చాను, పుస్తకాలు చదవమన్నాను, కొన్ని ఇచ్చాను 
రోజుకో పద్యం రాసి తెచ్చి చూపెట్టేవాడు. భావం ఉండేది కాని శిల్పం ఉండేది 
కాదు. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ శతక పద్యాలు అందమైన శిల్పాకృతిగా 
రూపం సంతరించడానికి జా.సా.ప. కార్యవర్గ బృందం సహకరించారు. 


మట్టిలోని మాణిక్యంగా రవి శతకమాల రూపుదిద్దుకొంది. తర్వాత సమస్య 
ముద్రణ. నేటి కాలంలో పుస్తక ముద్రణ ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందరో 
సహృదయలు తమ సహకారం అందించారు. 


రవి నా శిష్యుడైనందుకు గర్వపడుతున్నాను. అలాగే ఈ ఒక్క శతకంతోనే 
ఆగి పోకుండా భవిష్యత్తులో మరిన్ని వుస్తక రచనలు అందించాలని, ఇంకా 


ఎదగాలనీ, అందరికి ఆదర్శంగా నిలవాలని.... ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, 
ఆశీర్వదిస్తూ... 







ఇందూరు, 


తేది: 20-12-2002. 





చ bos 
fe ——————u— oO 


4 
జాతీయ సాహిత్య పరిషత్‌ - ఇందూరు 
లీ 
కార్యక్రమాలు - సమీక్ష 
యువతకు దేశ భక్తిని జాతీయతను వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా 


అందించి, వారి భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపించే సదాశయం జాతీయ 
సాహిత్యపరిషత్‌ది. ప్రముఖ పండితులచే 1975లో స్థాపించిన జాతీయ సాహిత్య 
పరిషత్‌ రాష్ట్ర వ్యాప్తంగా నేడు నుమారు 80 శాఖలతో విస్తరించింది.ఎన్నో 
కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సాహితీ సాంస్కృతిక చారిత్రక రంగాలలో ఘనమైన 
చరిత్ర గల ఇందూరు జిల్లాలో జాతీయ సాహిత్య పరిషత్‌ కామారెడ్డి, ఆర్మూర్‌, 
బోధన్‌, ఇందూరు తదితర శాఖలతో సాహితీ సేవ చేస్తుంది. 


ఇందూరు జా.సా.ప. నేటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. 
వైదిక రాజ్యం సంస్థాపకులు, వేద గురుకులం సంచాలకులు కర్మయోగి నారాయణ 
జిజ్ఞాసు గారి “ఆవు అందరికీ అమ్మ” పుస్తకం డా॥ కసిరెడ్డి వెంకట రెడ్డి గారి 
ఆవిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమాలు ఎందరో సహృదయుల సహకారంతో 
నేటికీ సాగుతూనే ఉన్నాయి. 

జిల్లా కవుల పుస్తకావిష్కరణలు. కళాకారులైన ఉపాధ్యాయుల పురస్కారం 
“ఆచార్య దేవోభవ, అంతా కొత్త కవులతో నవ యువ కవి నమ్మేళనం 
“సాహితీ శరత్‌ పూర్ణిమి, ఛందన్సు, పద్యం, వచన కవిత్వం, వ్యాస రచన, 
ఉపన్యాసం, నాటకం, కథానిక, క్షణాల్లో చిత్ర లేఖనం, సంగీతం మొదలగు 10 
అంశాలపై “సాహితీ శిక్షణా శిబిరం) నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 
100 మంది యువకులు పాల్గొన్నారు. ఆ తర్వాత సాహితీ శరత్‌ కౌముది, కార్తీక 
దీప కళికలు, జాషువా జయంతి ఉత్సవాలు నిర్వహించాం. 


ఈ శతకకర్త అంబట్ల రవి సాహితీ శిక్షణా శిబిరంలో పాల్గొని పద్యంపై 
మక్కువ పెంచుకొని శతకమే వ్రాశాడు. 


భవిష్యత్తులో జాతీయ సాహిత్య పరిషత్‌ యువతీ యువకుల్లో అంతర్గతంగా 
ఉన్న కళల్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహించడానికి 
సహృదయులైన మీ అందరి సహకారాన్ని కాంక్షిస్తూ... 
మీ 
జా.సా.ప. కార్యవర్గం 


ఇందూరు 
CTD mamma Meee ne GY) లా. 





ఆర్తితో “బాబా అని పిలిచినంత పలికే ఆ షిర్డీ సాయినాధుని 
మీది భక్తి నన్ను ఈ శతకం వ్రాయడానికి పురికొల్పింది. సృష్టిలో విలువైన 
అమ్మనాన్నల ప్రమ, గురువుల యొక్క చల్లని ఆశీస్సులు ప్రసాదించిన 
ఆ బాబాకు నా ప్రణామాలు. 


నా కవితా అడుగులు తడబడుతుంటే దానికి రూపు రేఖలు దిద్ది, అనుక్షణం 
నావెంటే తోడుండి, నా కవితాభివృద్ధిని కాంక్షించి, నన్ను అక్కున చేర్చుకొని వాక్‌ 
సుధామ తల్లి ఒడిలో నిలిపిన నా గురుదేవులు శ్రీ కె. గంగాధర్‌ (జాతీయ సాహిత్య 
పరిషత్‌-ఇందూరు శాఖ ప్రధాన కార్యదర్శి) గారు ఈ శతకానికి ప్రేరణ. తానే లేకుంటే 
నాలోని ఈ భావాలు ఇలా బయటకు వచ్చేవి కావు. 


వద్యమంటే తెలియని నేను శతకం వ్రాశానంటే నమ్మలేను. 

శ్రీ ఆకుల వెంకటరాములు గారి శ్రీ నీలకంఠేశ్వర శతకం ఆవిష్కరణ సభలో 

పాల్గొనడం, శతకం చదవడం, పద్యాలపై మక్కువ ఎర్పడడం, పద్యాలు వ్రాయాలన్న 

ఆలోచన ధృడ పడటం జరిగింది. ఆ రోజు నుండి రోజుకో పద్యం 

వ్రాసి గురువునకు చూయించగా తప్పులను సరిచేసి, ప్రోత్సాహం అందించారు 

తప్ప ఒక్క రోజైన నిరుత్సాహ పరచలేదు. ప్రతి సాహితీ సభకు తనవెంట నన్ను 

తీనుకొని వెళ్ళి సాహిత్య విషయాలు, కవుల పరిచయాలు చేశారు. జాతీయ సాహిత్య 
పరిషత్తుకు ఆభిమానినయ్యాను, కార్యవర్గనభ్యుడయ్యాను. 


నాకు ఎదురైన ప్రతి సందర్భాన్ని నాలోనే దాచుకోలేక, కలం పట్టి కాగితంపై 
పెట్టి ఆ సాయినాధున్ని స్మరించాను. అది పద్యమై ఒక రూపానికి వచ్చి తీరా 
“శ్రీసాయి శతకం” గా మారింది. 


తెలుగు పదాలకు సొగసైన రూపాలు అమర్చి తెలుగు తల్లి కీర్తి కిరీటాలై 
తెలుగుతనాన్ని గగనసీమలో ఎగురవేసే ఎందరో కవులు కళాకారులు ఈ నేలపై 


క సర నాతని త్త చ eres TSO 





వున్నారు. ఈ శతకానికి తాను ఎంతో తలమునకలయ్యే పనులలో వున్న నన్ను 
ప్రోత్సహించాలన్న సదుద్దేశ్యంతో పుస్తకానికి అందాన్ని చేకూర్చే పీరికను “ఆథ్యాత్మిక 
పరిమళం” గా మలచిన ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి జాతీయ సాహిత్య 
పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి, ఆర్ట్స్‌ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు (ఉస్మానియా) 
గారికి నా హృదయపూర్వక వందనాలు. 


నా ఈ తొలిప్రయత్నానికి తగిన ప్రోత్సాహమిచ్చి, ఇప్పుడిప్పుడే సాహితీ 
నందనవనంలో అడుగిడిన నాకు చేయూత నిచ్చి, సలహాలనిచ్చి, సవరణలు చేసి 
'సాహితీ కుసుమాన్ని ఆవిష్కరిస్తోంది ఇందూరు జాతీయ సాహిత్య పరిషత్‌. పరిషత్‌ 
అందించిన సహాయ సహకారములు మరువరానివి. జా.సా.ప. అధ్యక్షులు డా॥ శాస్తుల 
రఘుపతి గారికి, ఉపాధ్యక్షులు డా॥ గణపతి అశోక శర్మ గారికి, శ్రీ ఆకుల 
వెంకటరాములు గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నన్ను వెన్ను తట్టి 
ప్రోత్సహించిన శ్రీ సాయి హోమియో క్లినిక్‌ వైద్యులు డా॥ కె.వి.యన్‌. రావు గారికి, 
శ్రీ వెంకన్న గారికి, స్నేహానికి ప్రతిరూపాలైన నా చిన్న నాటి స్నేహితులు నర్పయ్య, 
రాషద్‌, మధు లు, ఈ ప్రయత్నంలో ప్రోత్సాహం అందించిన మాధవనగర్‌ సాయిబాబా 
ఆలయ అర్చక మరియు కార్యవర్గ బృందంకు, సకాలంలో పుస్తకాన్ని వెలువరించిన 
శ్రీ విద్య గ్రాఫిక్స్‌ & ఆఫ్‌ సెట్‌ ప్రింటర్స్‌ గారికి, ఈ పుస్తక ముద్రణకు ఆర్థిక సహాయ 
సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 


ఆధ్యాత్మిక బాటలో మొదలైన నా సాహితీ ప్రయాణంలో త్వరలో 
వెలువడునున్న సఘుసీసు తిప్పనా... కవితా సంపుటికి అందరి ఆశీస్సులు కోరుతూ 
ఈ శ్వాస ఉన్నంత వరకు కలం బట్టి గళం విప్పుతానంటూ.... 


సాహితీ వనంలో ఓ మొగ్గ 


$49 


మీ... రవి 


ఇందూరు, 
తేది : 20-12-2002 








గో 





తల్లిదండ్రులిచ్చిన పూలనల్లి నీకు 
గురువు లిచ్చిన బిగువైన గురుతు తోడ 
శతక మాలను పేర్చి నీ శరణు కోరి 


అంకితంబివు నిలిచితినయ్య సాయి 


అమ్మానాన్న... 








- 





ఐన్న్షవించుచుంటిని స్వామి వినయముగను 

శతక మాలను కూర్చ శరణు గోరి 

నిన్ను తలచి యుంటిని మది నిండ నిట్సి 
ఐఘ్మములను తొలగ సేయు విజయ సాయి. 1 


శుభములొసగు మూలపుటమ్మ చూడవమ్మ 
మహిమ గల తల్లి మొక్కెద మనసుతోడ 

నీ కృపా కటాక్షమ్ముల నింపవమ్మ 

యని, సరస్వతి వేడెద నయ సాయి 2 


భక్తి కుసుమాలు . 
సుప్రభాత వేళాయెనో సుప్రకాశ 
భానుడుదయించె పొద్దిక్కి బారెడయ్యె . 
" భక్త జనులెల్ల నిను. చేరి భజన సేయ 
పూజలను గొని దయ చూడ పూనూ నాయి 3 


నిర్మల మనముతో పూజ నీకు సేయ 
భక్తులెల్ల మందిరమున భజన లొసగ 
పూలు పళ్ళతో దూప టిపాల తోడ 
వచ్చి యుండిరి బివించు భవ్య సాయి 


A 


భక్తు లెక్కడ నున్నను వరములిచ్చి 

పాప సంచయమ్ములనన్ని పాపి వేయ 

మాధవ నగరమందున మాని తముగ 

షిరిడిని తలపింపనిట నిల్షితివి నాయి 5 





NON cm Rh ccc tree) 








పడ్యమల్లగ కోరిక పల్లవించ 

ఆకుల పరఠరిచభయమ్ముతో నదియు పెరిగి 

పూర్తి జేయుటకు దగిన స్పూర్తి నిచ్చి 

నీల కంఠేశ శతకమ్ము నిలిచె. నాయి 6 


నా కలము కవితల నల్లి నీ కొసంగ 

నిండు మనసుతో మనసులో నిలిచిపోయి 
శతకము పరిపూర్తిగ సేయు శక్తి నొసది 

సాగ నివ్వుము సాంతమ్ము సాధు సాయి 7 


తెలియ కుండెను నాకు నీ తిపి చెలిమి 

చూడ కుండగ ఉండను సుందరాంగ 

కనికరముతో నొసదితివి గంగథరుని 

కూర్మితో నిల్చై మనసైన గురువు సాయి 8 


పాల రాతి కందిన పుణ్య వరమదేదొ 

మేను రూపముతోనిట' మెరిసిపోయె 

పూల కబ్బన ఏనాటి పుణ్య ఫలమొ 

నీదు మెడలోన దండగా నిలిచె నాయి 9 


బుందరెందరినోొ ధరణి ఎరిగి యుండె 

తీరు తీరు రూపంబుల తీరు చూసి 

మేలిమైనట్టి రూపుతో మెరియునట్లు 

తనదు కళలతో నిను తీర్చ తలచె సాయి 10 


నప న న వాపా (9 0 





దత్త రూపుడ మాపైన దయను చూపు 
వరములిచ్చు దేవర మమ్ము వదల తగదు 
కనులుగల్లిన అంధుల కరణి మేము 
వెదకుచుంటిమి దారి చూపించు సాయి 


ఇంత స్యష్టికి మూలమై ఇలను చేరి 
మమ్ము గాంచెడి గురువును మాదుజనక 
ఆలయమ్మున గురువారమందు జనులు 
భక్తితో నిను గొలుతురు భవ్య నాయి 


అవని నేలెడు ప్రభువర ఆదుకొనుము 

నింగి నిండిన దైవమా నిలువ రమ్ము 

అంద చందాల నాథుడ అందుకొనుము 
. భక్తి నొసగు పూజలనిల బాబ సాయి 


వేములాడలో వెలసిన వేల్పు ఏవ 

భక్తి తోడ కొలుచు చుంటి పరమ శివుడ 
ఇంటిలో ఇలవేల్నుగా ఇమిడి పోయి 
ఘమ్ము చల్లంగ కాపాడు మహిత సాయి 


తల్లి దండ్రులులేనట్టి తనయుడవట 
ఆలు బిడ్డలు లేని విశ్వాంగుడవట 
షిరిడి చేరిన వుణ్యాత్మ సిద్ధరూప 
అందుకొనవయ్య పూజలనిందు సాయి 


AN —————— — — — — — — — — ——— — — — ———— రు 


11 


13 


14 





ఇంద్రపురి భాగ్యమదియేమొ ఇచట నీవు 

హృదయ గోపురమున నిల్చి ముదముతోడ 
అడిగినంతనే కరుణతో నరుగుదెంచి 
భాగ్యయొసగుచు నుందువు బంధు సాయి 16 


సద్దురుని లీల గాంచని చవట నేను 

జన్మ నిచ్చితివెందుకు జనక నాథ 

ఉన్నఫలమేమి జీవించి ఉండి నీదు 

పాదముల జేర గాంచని బ్రతుకు సాయి 17 


వింత వింతగ చూడకు విసురు చెంది 

నీ శరణుకోరి నీవె మా నీడవనుచు 

'నిండు మనసులో స్థిరముగా నిన్ను చేర్చి 
కొలుచుచుందును పూజల గొనుము సాయి 18 


ఆత్మ యందు నీవే పరమాత్మ నీవె 
సూక్ష్మమందు. మోక్షమొనగి చూడ నీవె 

నీవు లేని చోటెక్కడ నిజము దెలియ 

ఏది నీవు కనని అందమేది నాయి 19 


జానకీరామ కళ్ళాణ సమయమందు 

మమ్ము నేలేటి దైవమ్ము మహిని బుట్టె 

మాదు పాపాల కడుగగ మరల తండ్రి 

నవమి నాడు జన్మించిన నవ్య సాయి 20 





ARN ————————————— —————— రర 





ఆలయమున నాలుగు వేళలందు నీకు (౧ 


భక్తి భావన పెంపొంద పరమనిష్ట | 
భక్త జనులంత నీ నామ భజన నల్బ 
హారతు లొసగ వచ్చినారయ్స సాయి 21 


మనస్సు మణిహారములు 


పది కనులు పడకుండను పదిల పరచి 

ముఛ్చట గొలుపు తీరుగ మోము దిద్ది 

భక్తి భావన లొలుకగా పరమ నిరతి 

నిన్ను చేరితి మదిలోన నిలువు సాయి 22 


గర్వపడుచుందు జనకుల గాంచి నేను 

ఆది గురువులయిరి నాకు అమ్మ నాన్న 
బుణము దీరగ నాదంటు ఏమి గలదు 
వారికొసగెద నతులను భక్తి సాయి 23 


చూడుమయ్య ఈ మదిలోని చూపు లెల్ల 

చిత్రములు చేయు చుండెను శిథిల మవగ 

గువ్వగట్టి తారల వెంట నడిచి వెడల 

అదుపు తప్పెడు మముమార్షు మయ్య నాయి 24 


నిన్ను ' చూడకున్న కనులు నిలువ వాయ 
అందమైన దేముండెనో అక్షయాత్మ 

నిన్ను వదలగ ఈమది నిలువ బోదు 
అంధకారమై తోచె రావయ్య సాయి 25 


MONT ET cE 


సదరాడడడతడయడయడడయడయయినను-------------లంలక 


ఎంత చెప్పిన మారదు వింత మనసు 

తనకు నచ్చిన దానికి తలను ఊపి 

మాను దొరికి మురిసినట్టి మల్లె వోలె 

ఎదిగి పోయి నేరైను వెక్కిరించ సాయి “26 


దాచినంతన ప్రేమలు దాగబోవు 

ముల్లెగట్టి మురియ చూడ ముసరి పోవు 
మనసు విష్టనంతగనవి మాయమవవు 

విప్పి చెప్పి చూడంగను విరియు సాయి 27 


సంకట మొకటి వాటిల్లె సంశయముగ 

మొదట ఈమది పరుగెత్తి మోస బోయె 

తనకు నచ్చిన దెల్ల సొంతమని తలచి 

నన్ను విడచి ఎడారిలో నడిచె సాయి = 28 


మగువయో మణి మాణిక్య్కమాల.ఐమొ . 
రాగమో బంధమో లేక రాణి చెలిమి 
మహిమయో నాకు తెలుపుము మహిత సాయి '29 


గాలిలోని దీపానికి గాఢమైన 

మనసు కలిగెను నీపైన మంజునాథ 

లోకమునకంత నీదు వెల్లులను నింపి 

నిరతముగ మము బ్రోవుమా నిత్య సాయి 30 


AO tefl ET MONK 





ఎప్పుడెటు పోవునో మది నెరుగు నెవరు 
ముందెరుగని లోకాలతో మురియ చేసి 

వెనక గోతులతో మాటు వేసి యుండు 

ఆటలాడే మదిని గాంచు మయ్య సాయి 31 


తలచి తలపోసి మాదైన తనువు సతము 
పరితపించుచు నున్నది ప్రాణదాత 

ఎదురు చూపులతో ప్రతి యెదయు గూడ 
మూగ పోయె గొంతుకలన్ని సాది నాయి 32 


మానవతకు నిలయము నీ మందిరమట 

అలజడుల నెదురించు-చు అలసిపోయి 

భక్తితో మమ్మ. నీవె కాపాడుదువని 

నిరలమ్మగు మది ముందు నిలిచె సాయి 33 


పరచితిని నేను మమతల పాన్హునయ్య 
సాధుమూర్తి సకల గుణశాలి దేవ 
నిలువుమయ్య ఈ మది నిండ నీవు సాయి 34 


బ్రకుకు బాటలు 
లక్ష్య సాధనతో విద్య లక్షితముగ 
తలచిన గురిని సాధించ వలయు నెపుడు 
లక్ష్య సిద్దియే లేకున్న లక్ష్య పెట్ట 
రెవరు వారి బ్రతుకులనీ ఇలను సాయి 35 


AO Tens 






నీవు పెంచిన తోటకు నీరు లేక 

కలుపు మొక్కలు పెరుగుచు కలత పెట్టె 

ముళ్ళతో నిండె నీ వనములిట నేరి 

వేయ దయతోడ నిలువుము ప్రేమ సాయి 37 


తెల్లనగు కాగితాలపై నల్ల రాత 

జీవితమ్మన రంగు పేజీలు గావు 

నడుమ వచ్చిన అమ్యతంపు నాణ్యతయును 
వ్యర్ధమే కాద యోచింపవలయు సాయి 38 


సాగు నది వోలె జీవిక సాగి పోవ 

మధ్యలో దూరు మాయని మళ్ళ రురులు 

మాటి మాటికి మాయచే మదియు మారె 

మాయ వల నుండి కాపాడు మమ్ము నాయి 39 


నడిమి సంద్రము నందున్న నావ మేము 

మధ్య తరగతి బ్రతుకులు మమ్ము గాంచు 

కష్ట సుఖముల చుట్టాలు కనుల ముందు 

అలల మాదిరి ఎదురుగ నయ్యె సాయి. 40 


x : 
నింగి చూసి భ్రమించెడు నీలి తెరలు 
కొండ తోను పందెము గాసి కుష్పగూలు 
తల్లి ఒడిని మరచినట్టి తనయులెల్ల 
ఎంత ఎదిగి పోయిన లాభమేమి సాయి 36 





తననన నన ను 


ఆలపించగ ఏ రాగ మనెద నేను 

ఆకలియను నీ రాగమునాలపించ 

ఇప్పుడే పుట్టిన పసికందేని చూడ 

కాటికేగెడు ముసలి రాగమిది సాయి 41 


విర్ర వీగుట తప్ప వివేకి ఎవరు 

తాను ముందనుచు జనుడు తలచునెపుడు 
సకల జీవులన్ని తెలివి చాలవనెడు 

మతులు చెడ్డ ఈ భ్రమలను మార్చు సాయి 42 


కడుపు తిప్పలుతో జీవ కణిక లిచట 

అలమటించు చుండెను దేవ ఆలకించు 

ఆకలి కలి పిశాచమై అరయు చుండ 

ఆపకుండ నీ కరుణను చూపు నాయి 43 


'చదువులమ్మకు యిష్టమౌ చంటి పాప 
మట్టి నిండిన మెదడుకు మనసు గూర్చి 

- -అక్షరముల తోడనె లోకమంత వెలుగు 
చిలుకరించెడు గురువుల చేరుసాయి. 44 


కలమునే ఆయుధమ్ముగ కనుల జూచి 
పదములన్నియు నొకటిగా పదిల పరచి 

నీతి ఏఐలువ చాటుచు అవినీతినణచి 

చదువులమ్మ బిడ్డ కవిని సాకు సాయి 45 


A Ouuumumumum fccee డాలా నాంది. 





ఉన్న ఊరి దొరతనమ్ము ఉచ్చుపన్ని 
చేత గాని వారిని చేసి చిదిమివేయ 


ఆలు బిడ్డల తలిదండ్రులాత్మ మరచి 
వెడలు జనముల కరుణించు ప్రీతి సాయి 46 


ఏమిటి మరి చిత్రమ్మేది ఎరుక రాక 

అడుగు చుంటిని చెప్ప రావయ్య ఇపుడు 
ముందు చూడు నీయాలయ మందు చూడు 
వరుస గూర్చుండిరీ ముష్టి వారు నాయి 47 


_పనుకు బట్టెను ఫలములు పసరు లేక 
' పాహియనుచిల దరి చేరె పసరు కోరి 
కనికరమ్మును పూనుచు గాంచవయ్య 
ప్రేమ మూర్తివి నీవు మా ప్రీతి సాయి 48 


ఎండమావి బ్రతుకు దూరమెంత యున్న 
నీడ పట్టున కుదురుగ నిలిచి యుండు 
మగని బ్రతుకును వలచిన మగువతీరు 
ఇలకు ఈ జంటయే శోభ నిచ్చు సాయి 49 


తెలివి యున్నను జనులకు తెల్ల మొహము 
చదువులెన్ని యున్నను వరి చవట బుద్ది 

విందు ముందరున్నను రుచి విధమెరుగదు 

నీవు మార్టగ ఇటు రమ్ము నియతి సాయి 50 





పల్లె పల్లె నీరాకకై పరితపించి 

వానదేవుడ కరుణించి వరములిమ్ము 
బ్రతుకులన్ని వాడక ముందు వాన నొసగి 

మాకు దిక్కువై నిలిచిపో మాదు సాయి 51 


ఒక్క చినుకైన రాదేమి ఓర్మి గూర్చ 

ధరణి తల్లికి కానని దాహ మయ్యె 

మేఘునకు నెట్టి మబ్బులు మేళ వించ 

యిట్టి పగబూనుచు అలిగె నేమి సాయి 52 


ధాన్యరాసుల కాలము దారి మరిచి 

ఆకలి కడుపులన్నియు అధిక మయ్యె 

రాజ్య పదవులేమియు కానరావు ధరణి 

నీవు దిగిరాగ నేమిత్తు నిజము నాయి. 53 


ఆశయనెడు మూటతొ వచ్చి అవని తల్లి 

అలసి పోయెను ఈ భారమంత మోసి 

భార్య మెంతున్న బాధల బరువు పెరిగె 

భారములు దించ రావయ్య భవ్య సాయి. 54 


చల్లనైన కరుణ చూపు శాంత మూర్తి 

చెదిరి పోతున్న బ్రతుకుల చింత దీర్చి 
లోకమంతను నీ ప్రేమలోన నిలిపి 

మా మదికి రాజువై యేలు మహిత సాయి 55 


ACO TTC Cc ss slr recess ౯”! 


vno——————ు —— EERE 

గ్య (౧ 
నమాజ తాంబూలము 

దృప్టి లోపమో నరునిది దుష్ట పథమొ 

బురదలో భ్రమించగ వీరి బుద్ది యంత 

చేయుచుండిరి స్వార్థపు చేతలెల్ల 

నీవు రక్షింప మాయెద నిలువు సాయి 56 


నీతి ఎరుగని వారలు నీతులరసి 
అనుసరించుట మరచి బోధనల పడిరి 

నీతి మరచిన జనులకు నీతి దెలిపి 

నీదు మహిమలు చాటగ నిలువు సాయి 57 


మురియు సంపదలను గని మూర్చులిచట 
ఉన్న దంతయు తనదని ఉరిమి పడుచు 
'- లేని దానికై వీరంత లేచి పడగ 
ఆశకంతము ఏముండునయ్యు సాయి 58 


లీలలను చేసి నువ్వు నిలిపితి వయ్య 

మమ్ము నీ సుందర జగతి మాటునందు 

వ్యాప్తి చెందను కాలుష్య వాయు గణము 

నీదు మహిమతో వారింప నిలువు సాయి 59 


అందమగు రూప లావణ్య మవని యందు 
సాంప్రదాయపు గౌరవ సంపదలును 

మోడలింగులో ముత్యాల ముసుగు లోన 

విలువ మరచెను చూడుము వినతి సాయి 60 





య uuu — — = — ——— ———— —- ద 





నీవు మార్టగ రావయ్య నిత్య నాయి 62 
సాటి మనుజుల చంపుచు నాకుచెపుచు 
జీవకోటి నెత్తురు ముద్ద జేసియాడు 
నీ మనుషులను మార్షము ఇలను సాయి 63 


నీరు లేనట్టి పంటలో నిండి గరక 

పంటయే తానని. భ్రమించి పరుగు లెత్తు 

కోత రోజు తెలియు దాని కొసరు బ్రతుకు 
మూర్చులిటుల భ్రమింతురు ముందు సాయి 64 


> 
మాట చెల్లిన వారికే మంతనాలు 
మాటున జరుగునట్టిదే మదియు గాంచె 
చిత్రమగు చేష్టలకులోన చింత పెరిగె 
నీవు రావయ్య నియతిని నిలుప సాయి 61 
పైకి మెరిపించు వారలు పైకములను 
దోచుకుని పోవుచుండిరి దొరల తీరు 
వేషములు ఎన్నొ గట్టిన ఏరి వింత 
మానవత్వమును మనిషి మరచి పోయి 

కాల రాత్రిలో కలి కండ్లుకమ్మి వేయ ____ 

వంత లోకమంత విధిని విడచి వెడల - ర 

పిచ్చి వేష్టల బ్రతుకులు పెరిగిపోవ 
మమ్ము కాపాడ రావయ్య మహిత సాయి 65 


AON Ere EO 





రేయి పగలు మరచి నల్ల రేయి ఒకటి 

లోకమంతట తిరిగెను లోకనాథ 

ఎంచి చూడగ ఈ భూతమెదలు పిండి 

ఏలుకొను నిన్ను బాపగ నెదిగె సాయి 66 


ఆగలేని కాలానికి అవధి మరచి 

అడుగు వేయక ముందు ఈ అవని లోన 

అంత తనదేననుచు జీవుడరయు చుండ 
అసలు సొంతమైనది యేమిటయ్య సాయి 67 


నాది నీదను పోరులు నరుని యందు 
“= తెగని రీతిగ ఎదిగెను తెలియకుండ 
కుల మతాల గోడలు పెట్టి గూలు నట్టి 
ఈ జనుల పోరును అణచు మిచట సాయి 68 


మతము పేరిట పాపుచు మానవతను 

ఉగ్రవాదము లోకాన ఉరుము చుండె 
అణచి. వేయు మా నాధుడవంటు- మేము 

నిన్ను జేరితిమిక తోడు నిలువు సాయి 69 


అవనిలోన అలజడులు అధికమయ్యె 

మానవత్వమును మరచి మనుజులంత 

జరుపు చుండిరి మతముల జాతి పోరు 

నీవు పారద్రోల నియతి నిలుపు సాయి 70 


న్న 
(OS ne (| marae ns nr nat GO గ్‌ 





సాటిరాదు ఏ మతమైన సాహసించ 
యనెడు మతవాదులు సిరుల అంచులందు 
మురియు చుండిరి చూడుమా ముదము సాయి 73 


వలదు మీకు మా భారత వనితలార 

కాటిలోనికి పంపెడు కట్న కాన్మ 
 -లెల్లాకొరివి దెయ్యములగు ఎల్లరకును 

ఊర కుండనివి బిగించు ఉరిని సాయి 74 


గో 
మత్తులోన మునింగి మైమరచి పోయి 
చదువులశ్రద్ద చేయుచు సాగు యువత 
కాలపు విలువ మరచిరి కనుము సాయి 71 
దేశమన్నను ఎవరికి దెలిసి యుండు 
చెప్పడానికి మాటలు చెల్లినట్లు 
చెప్పినది చేయు సరికెల్ల చెదిరి పోవు 
చిత్రమగు దేశ భక్తియే చింత సాయి 72 
మా మతము గొప్ప చూడ మామతమె మిన్న 

మేలు కొలుపుము జనులను మేళ వించి 

యుడ్డమును కోరు మూరల బుద్ది మార్చి 

ధైర్యమున వారి నణచుము తాల్మి తోడ 

మమ్ము చేరెడు మా తండ్రి మహిత సాయి 75 


నానా నాడా నావ ene canta an a na ne GY) Jo 





నీతి తప్పదు తండ్రి ఈ నేల తల్లి 

నీటి బొట్టు దొరకక కన్నీరు బెట్టి 

నీ శరణుగోరె నొక మారు నిక్కి చూసి 

ఆపదల బాపి రక్షైంపుమయ్య సాయి 76 


అన్న పానీయములనిచ్చు అవని ఇపుడు 
అన్నమో రామచంద్రాయ టంచు అడలె 
ఏమిటి మరి ఈ వింత నీ ఎదుట నింక 
ఆలకించి జనుల బ్రోవు మయ్య సాయి 77 


వాయిదాలకు జనులెల్ల వారసులయి 
వాంఛ యున్నను ఏరికి వలపు లేదు 
కాంత చెంతనున్న కనులు కాన రాక 
మూర్ధ బుద్ధులవనిలోన మురియు నాయి 78 


పదవి యుశ్నపుడు పరులు పంచజేరి 

పదవి పోయిన నెవ్వరు పిదప రారు 

సిరియు సైతము ఆ వేళ చిందు లేయు 

పదవి జారిన సిరి కనపడదు సాయి 79 


చేయ చేత కాకున్నను చిందు లేయు 

చమట వలువ తెలియ కుండు సోమరులకు 
కాయకష్టమదేమిటో కాస్త దెల్సి 

బద్ధకపు బుద్ధులను నీవు బాపు నాయి 80 





్‌ 1 
HO eens ne GY న 


AR ——— రా 


జారిన తిరిగి రానిది జనుని మాటు 

కలత పెంచి కత్తులు దూయు కసిది మాట 

మనసు నింపగ నుండును మంచి మాట 
మాటలన్నింట నిలుపు నీ మహిమ సాయి 81 


తల్లి బుణము తీర్షుకొనగ తనను మరచి 

కాన రానంతగ జవాను కదిలి పోయి 

బాధల భరించి తల్లిని భద్రపరచు 

వర పుత్రులలో మేటి వీడె సాయి 82 


మాటు వేసిరి చోరులు మూట గట్ట 
రాత్రి వేళలో పరంత రాటుదేలి 
పగటి వేళనే చోరీకి పాలుపడుచు 
నిన్ను ముంచగ నున్నారు నిజము సాయి 83 
అడుగు వేయ అలజడులు అవని యందు 
వికట హాసము చేయగ వెట్టి గూడె 
'ఏ క్షణమునేమి చేయునో వెక్కిరించి 
ఈరు కాపాడ రావయ్య ఇలను నాయి 84 


మాయ చేయ తలచి కలి మహిని ముంచ 
ఆగనంతటి అహముతో అరసి చూడ 

అంధులను జేసి అందినదంత దోచి 

అవనికే గొప్పనౌ భారమయ్మె సాయి 85 


ARN — ———— రం 


Why 


కఠదాతటాాాాాాయ్డెడాయామయాడా ఆశను ౧శల్వు 


తెల్లదొర లెల్ల ధనముల కొల్లగొట్టి 

రాట్షములు మొద్దు బారను రాతి శిలగ 

ఇనుప యంత్రాలు చేనేత నిడెను చితిని 

చేతి పని వారినొక మారు చేరు సాయి 86 


కట్టు బొట్టు కున్న విలువ కాలరాసి 

అంద చందాల పోటీలు అనుచు ఇలను 
దొరికినది యంత కొందరు దోచ దలచి 

కొత్త విధమున యోచింప గొనిరి సాయి 87 


శిలను శిల్చముగా శిల్చి చెమట తోడ 
తనను తీర్చిన దేవుని తనువు గూర్చి 
శిథిలమై తాను జీవము శిలకు నింపి 
- నిరతము నిను కొలుచు చుండు నిజము సాయి 88 


రెప్ప పాటైన-రే రాజు రేయి పూట 

నవ్వనంత ఆ రేయికి నగవు యేది 

యింత ఈ వెన్నెలను గాంచు యింపు ఏది 

నీదు మహిమల నిచ్చట నిలుపు సాయి 89 


తపము చేసిన తీరని తాప మాయె 

ఏమిటో ఎల్ల కాలము ఎదుగు చుండి 

గాలిలో మేడ లెన్నెన్నా గట్టి మురిసి 

ఇపుడు గగనమ్ము నేదింప నెంచె సాయి 90 


గతడరాతడాడాయడయడడడాాాాడాాాాాాాారననల 





మంటలో గల్బ నేర్షిరి మనుజులంత 

మానవీయ విలువలన్ని మతులు చెడగ 

ఏమి చేయుదువో నీవు ఏలుకొనగ 

తోలు బొమ్మలౌ జనులు నీ తోడు సాయి 91 


ఏర్చి కూర్చి పేర్చితిని... | 
ధరణి నీ కాంతి సోకగ ధన్యమయ్యె 
కలి అహము బూడిదయ్యె నీ కాలు తాకి 
మూర్ధ బుద్దులు నిను చూసి మూగవోయె 
మంచి వెలుగొందె నీ స్పర్శ మహిమ నాయి 92 


ఏమిటయ్య నీ మాయకు ఏది అంతు 

రాజ్ఞ భోగాలు లేనట్టి రాజు వీవు 

సిరులు గిరులెన్నా యుండిన శివుని వీవె 

విశ్వమంత నీదే ఏమి వింత సాయి 93 


అలమటించు మా తోడ నీ వలగనేల 

ఆదుకొను నాథుడవు నీకు నలుగ తగదు 
లోకముల నేలు దొరకు నీలోన జగతి 
నిండియుండెను ఇలనీవు నిలువు సాయి 94 


అలమటించు వారల నంత అక్కు చేర్చ 

దిక్కు లేని వారందరి దిక్కు నీవు 

ఆకలి కడుపులన్నింటి నాలకించి 

అందరిని దరిచేర్చుకో వయ్య సాయి. 95 


క్ష Sy 
AON sce fle ccc cesT OR 





పళ్చదనపు పసిడి నేల పాయలందు 
కాలకూట విషమదేదో కలిసెనేమొ 


సిరులు విరియు చోటున రాళ్ళు చిందుచుండ 
నీదు మహిమ దెల్బ్దగ వచ్చి నిలువు సాయి 96 


చెలిమి ముందు చెదిరిపోవు చీకటెన 

సూర్య చంద్రుల చెలిమితో చూడ ధరణి 

మంచి చెలిమితో నీవుండి మహిమ చూపు 
చెదరనీయకు నీదైన చెలిమి సాయి 97 


నీవు చేసిన లీలలు నీను గాంచు 
అన్నదమ్ముల పోరు ఈ అవని లోన 


. పాలి పగలాయె నిచ్చట పాము వోలె 


వలువ మరచి జనము గక్క విషము సాయి 98 


మాన్ముడ మహనీయుడవని మనముతోడ 

కోటి కోటి దండంబుల కొలుచు చుంటి 
మధ్య్యముడనైతి నేను నా మతిని గాంచు 
కొలుచు కొనుచు గొప్టను చాటు కొందు నాయి 99 


కులము లేదు మతము లేదు కుట్ర లేమి 
పంతములును నీ చెంతన పట్టవోయి 

మాయ జగతికి నీ మహిమలను దెల్టి 

మానవతను పెంచితివి ఈ మహిన సాయి 100 


మరల బాల్య మొకటి యున్న మాదుహ్యదిని 

రాని బాల్యపుసిరి చూపరమ్ము సాయి 102 
వావి వరుసల నెల్లను వదిలి నారు 
వెజ్టి తనముల పోగొట్టి వింత జూపి 


జనుల మార్చగ బూనుము సాధు సాయి 103 


అవనికే భారతావని అందమగుచు 

కుల మతాల భిన్నత్వాన కుదిరి పొత్తు 

ఐకమత్యమే సౌణజ్యమ్ము ఐన దిచట 

మూడు వర్ణాల ధ్వజముగా మురియ సాయి 104 


తోటలో పూలు నిను చేర తొందరపడి 
కోర్కెతో నన్ను చూసి పక్కునను విరిసె 
పువ్వులెన్ని కోసిన నింక పూలు మిరిలె 


5 —————— — — — 

రాముడవు నీవు ఏను రహీము నీవు 
ఏ విధముగ పిలిచిన మా యెదను చేరు 
మమ్ము గన్న తండ్రివి నీవు మమ్ము గాంచు 
మనుచు జీవులు తలప రావయ్య సాయి. 10+ 

చఅన్ననాటివౌ ఆటలు చిందు మరచె 

చెలిమి చేయ ఆనాటి దోజేమి లేదు 
వయసు రేపిన బాసతో వరుస గలిపి 
పువ్వు వదలక మెడలోన పొదుగు సాయి 105 





నా తరంబే పలుకగ నీ నామమైన 

నీదు కాలి ధూఆనవను. నేను సాయి 107 
రచనయే రాని వాడను రాయ పూని 
శతక మాలిక నల్లితి శరణు కోరి 


ఇటకు విచ్చేసి గైకొని యేలు సాయి 108 





గో 

తల్లిదండ్రుల వోలెను తనువు నిచ్చి 

వెలుగు పంచెడి గురువుగా వెలసి నావు 

లోకముల నేలు నీకు నా లోదిలంత 

యిచ్చి యుంటి కాదన బోకు మెపుడు సాయి 106 
పొత్తు కుదురునే పదముల పొగడ నిన్ను 
నాదు బ్రతుకెంత నీ ముందు నాదు తండ్రి 

నీదు కరుణయే తోడుగ నిలువ నాకు 

సర్వేజనాస్తుఖినోఛకంతు ! 









. శ్రీసాయి చతుర్వేళ హారతులు 
. శీసాయిసప్రస్వర గీతికలు 





ఫో 
శ్రీ సాయి కమనీయ చరితము 
. శీ మాథధవనగర సాయి క్షేత్రము 
. శీ సాయి దీక్షా విధానము 
. తీ సాయి అష్టోత్తర శతనామావళిః 





శో సదానింబ శృీక్షష్య తూరాధి రారా్‌ 
సుదొ గ్రారిలం తిక్తుస్య ఫ్రియంతం 
తరుం క్కు రృిక్షాధికర్‌ గాధయంతం 
నమారుశరీం సట్లుతుం సాయినాథమ్‌ | 


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్య మంగళ 
స్వరూపుడైన భగవానుడు సాయిబాబ రూపంలో శ్రీరామ నవమి 
పర్వదినమున ఈ అవనిపై అవతరించాడు.మహారాష్ట్ర అహ్మద్‌ నగర్‌ 
జిల్లాలోని కోపర్‌గాన్‌ నమ్‌పాన గోదావరి తీరంలో గల షిరిడీలోని 
మసీదును కోవెలగా మలచుకొని కొలువైనాడు. ప్రాణుల పట్ల దయను 
కలిగియుండాలని,అందరి దైవం ఒక్కడేనని చాటి, కనులుండి 
చూడలేని లోకానికి వెలుగు దారిని చూపాడు. బాబా నివసించు 


మసీదులో ఎల్లప్పుడు 'ధుని' (హోమ గుండలిని వెలిగించేవారు. ప్రతి 


అణువులో నిండియుండి ప్రతి ఇంటిలో వూజలందుకొంటున్న 
పరమేశుడు సాయి. ఆయన లీలలు తెలుపగ ఈ జీవితం చాలదు. 
వ్రాయడానికి ఎన్ని పుటలైనా సరిపోవు. 


ఇందూరుకు $5 కి.మా. దూరంలో ఇప్పుడు మాధవనగర్‌ 
సాయిబాబ దేవస్థానం ఉన్న స్థానంలో క్రీశ 1930-35 సం॥ ప్రాంతంలో 
అంజయ్య అనే భక్తుడు రావిచెట్టు క్రింద బాబా ఫోటో పెట్టి ప్రతి నిత్యము 
భక్తి శ్రద్ధలతో పూజనాచరించేవాడు. ప్రతి గురువారము రోజున సాయి 
పల్లకితో జంటెద్దు బండిపై ఇందూరు పరిసర ప్రాంతాలలో భిక్షాటన 
చేసేవాడు. క్రీశ. 1945-55 సం॥ ప్రాంతంలో ద్వారకామాయిని 
ఏర్పాటు చేసి షిరిడీలో మాదిరిగా 'ధుని'ని వెలిగించేవారు. 


mum — — — TD 





అలా అంజయ్య అనే భక్తుడు సాయినాథుని సేవ చేస్తున్న 
రోజులలో 1962-63 సం॥ ప్రాంతంలో నవీపేట్‌ వాస్తవ్యులు శ్రీ 
కిష్టాపురం బాలాగౌడ్‌ గారు ఈ దారి వెంట ప్రయాణిస్తూ తన వాహనం 
చెడిపోగా ఆ రాత్రి ఇక్కడే బస చేశారు. ఆ రాత్రి సాయినాథుడు 
అంజయ్య, బాలాగౌడ్‌ గార్లకు స్వష్టంలో కనిపించి తనకు ఆలయము 
నిర్మించండని చెప్పినాడట. 


జైపూర్‌ నుండి శ్రీ సాయిబాబ పాలరాతి విగ్రవాన్నితీసుకొని వచ్చి 
21 రోజులు 101 మంది పురోహితులచే పూజా హోమాదులను 
జరిపించి క్రీశ. 1964 సం॥లో బాబా విగ్రహ ప్రతిష్ట చేయడం 
జరిగింది. ఆ కార్యక్రమానికి సాక్షాత్తు శ్రీ సాయినాథుని ద్వారా నవ 
నాణెములు పొందిన సాయి భక్తురాలు శ్రీమతి లక్ష్మీబాయి షిండే 
గారు షిరిడీ నుండి వచ్చారు. 1972 సం॥లో ఈ దేవస్థానం రాష్ట్ర 
దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 6 ఎకరాల 30 గుంటల 
భూమిని శ్రీ సుబ్బారెడ్డి (మాస్రా గారు ఆలయానికి విరాళముగా 
war se ఆలయ అభివ్యద్ది కమిటి చైర్మన్‌లుగా పదవీ బాధ్యతలను 
చేపట్టేవారు, అభివృద్ధికై కృషి చేసినారు. ఆలయ సిబ్బంది, అర్హక . 
బృందము మరియు భక్తుల సహాయ సహకారములతో దేవాలయం 
దినదినాభివ్యద్ధి చెందుతూ ఉంది. 


ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి, శివుడు, నాగేంద్రుడు, సీతారామ 
లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, శ్రీ వద్మావతీ శ్రీనివానులు, 
దత్తాత్రేయయలు, నవగ్రవాలు వెొందలగు దేవతామూర్తులు 
దర్శనమిస్తారు. ఎల్లప్పుడు ద్వారకామాయిలో వెలుగొందే 'ధుని' లోని 
విభూతి సర్వరోగహరిణి, సర్వ పాప నివారిణి. | 
ఇక్కడి మందిరములో షిరిడీలో మాదిరిగా నాలుగు వేళలందు 
వోరతులివ్వడం జరుగుతుంది. ఉ॥ 5-15 ని॥లకు కాకడ హారతి, 
మః 12-00 గం॥లకు మధ్యాహ్న హారతి, సాయం సంధ్యా సమయంలో 
సంధ్యా హారతి,రాత్రి 10 గం॥లకు శేజారతి ఉంటుంది. ప్రతి గురువారం 
| రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నిండైన మనస్సుతో (1 
MONO mmm esc sO 


Po] 


బాబాను కొలుస్తారు. ఇదే రోజున సాయంత్రం సాయికి పల్లకీ సేవ 
జరుగుతుంది. 


సాయి జన్మదినమైన శ్రీరామనవమి, సద్గురుని శ్రీ గురు పౌర్ణిమ 
సాయినాథుని పుణ్యతిథియైన విజయదశమి (బాబా సమాధిలయ్రైన 
రోజు, దత్త రూపుని శ్రీ దత్త జయంతి రోజులలో అశేష భక్తజనావళి 
తరలిరాగ ఘనముగా వేడుకలు జరుగుతాయి. 


అష్టదిక్కులే అష్టెశ్వర్యములుగా, పంచభూతములే పంచభక్ష 
పరమాన్నములుగా మలచుకొన్న సచ్చిదానంద రూవునకు ఈ 
ఇందూరు అవని తన మదినే మందిరముగా చేయగా నిత్య పూజలతో 
మరో షిరిడీగా మారిపోయింది. 


భక్తుల కొరకు నీటి సరఫరా, వనతిగ్యహాలు, వంట గదులు, 
స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యములను కల్పించడం 
జరిగినది." - : 


ళా 








న్య 





శ్రీ సాయి దీక్షా విధానము 


మానవునికి శాంతి సౌఖ్యములను నమకూర్షేది భక్తి. 
సాయినాథుని క్యపాకటాక్షములు ఎల్లవేళల తోడుండాలనిచేసే 
ప్రయత్నమే శ్రీ సాయిదీక్ష. ఈ దీక్షను శ్రీ సాయి పుట్టిన రోజగు 
శ్రీరామ నవమికి ముందు, శ్రీ సద్దురుని గురు పౌర్ణిమగు ఆషాఢ 
పౌర్ణిమకు ముందు, శ్రీ సాయి పుణ్యతిథి యగు విజయదశమికి 
ముందు, శ్రీ దత్త జయంతి యగు మార్గశిర పౌర్ణిమకు ముందు 
మండలము, అర మండలము, నప్తాహంగా వీలును బట్టి 
స్వీకరించవచ్చును. 


దీక్షకు అవసరమగు వస్తువులు : 


రెండు మాలలు. ఒకటి ధారణమాల, రెండవది జపమాల. 
మాలలలో తులసీ, రుద్రాక్ష స్పటిక, రక్త చందన రకాలున్నాయి. వీటిలో 
తులసీమాల శ్రేష్టము. తెలుపు రంగు దీక్షా వస్త్రములు, అలంకరణ 
కొరకు గంధము, విభూతి, కుంకుమ, పూజ కొరకు పసుపు, 
కుంకుమ, అక్షింతలు, అగరవత్తులు, గంధము, కర్పూరం, కలకండ 
(కడి చక్కెరు, పన్నీరు, పీచుతో కూడిన నారికేళం, ఊదు, విభూతి 
చూర్ణం, ప్రమిదలు, గంట, ఏక మరియు పంచ హారతులు, ఉదాని, 
వత్తులు, మంచి నూనె, సాయి బాబా విగ్రహం లేదా బాబా, గణపతి, 
దత్తాత్రేయుల చిత్రపటాలు. 


మాలాధారణ విధానము : 

మాలాధారణ రోజు ఉదయమే తలంటు స్నానాది కార్యక్రమాలు 
పూర్తి చేసుకొని దీక్షా దుస్తులు ధరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం 
పొంది సాయి కాకడహారతికి (ఉ॥ 5-15 ని॥[; ముందుగా ఆలయాన్ని 
చేరి కాకడ హారతి అనంతరం గురు స్వామి లేదా పూజారి చేత 
మాలధారణ చేయవలెను. తరువాత తాను నివసించు ప్రదేశంలో 
పీఠం ఏర్పాటు చేసుకొని సాయి విగ్రహం, చిత్ర పటాలు, గురుస్వామి 
ఇచ్దిన నారికేళం ఉంచి నిత్యం పూజించాలి. 


nN — — ——————— చం 





స 
' దీక్షా నియమాలు : 
1 
2 
a. 
4. 
5. 
6. 
7 
8. 
9. 


more ae దాషర) శ్రే 


వ్రతి రోజు నరార్యోదయుం కన్నా ముందు మరియు 


నసూర్మాస్త మయం తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. 


స్నానానంతరం దీక్షా వస్త్రధారణ కాగానే గంధం, కుంకుమ, 
విభూతి ధరించాలి. 


పీఠం వద్ద శుభ్ర పరచి సాయినాథునికి అభిషేకము చేసి 
టిపారాధన అనంతరం అపష్టోత్తరంతో కూడిన అర్టన గావించి 
ధూపం చూపించి కలకండ నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి 
యిచ్చి మంత్ర వువ సాష్టాంగ నమస్కారాలతో వూజ 
నాచరించవలెను. 


మధ్యాహ్నం 12 గం॥లకు మహా నైవేధ్యం చూపి పంచ 


హారతులతో మధ్యాహ్న హారతి సాయికి ఇచ్చి అనంతరం భోజనం 
చేయాలి. ఆహారం సాత్వికమై ఉండాలి. 


సూర్యాస్తమయం అనంతరం స్నానాది కార్యక్రమాలు జరిపిన 
తరువాత ఏక హారతితో ప్రదోష పూజ (సంధ్యా హారతి ను, 
రాత్రి 10 గం॥లకు శేజారతి నివ్వాలి. 

దీక్షా సాధకుడు ప్రతి రోజు ఒకే పూట భోజనం చేసి రాత్రికి 
పాలు, ఫలములు మాత్రమే తీసుకోవాలి. నేలపైనే నిద్రించాలి. 
నిరంతరం సాయి నామం జపిస్తు గురు స్వామి ఉపదేశించిన 
మంత్రమును ఉదయం 108 సార్లు, రాత్రి 108 సార్లు స్మరించాలి 
తను నిర్వర్తించే వ్యత్తులను నిర్వర్తిస్తు వీలైన సమయంలో సాయి 
జీవిత చరితము సాయి లీలామృతము నిత్య పారాయణము 
చేయాలి 
భూత దయను కలిగి వుండి, ప్రతి.జీవిలో సాయిని. దర్శించాలి. 


ఇతరులను సాయిరాం అని గాని, సాయి శరణం అని గాని 
సంబోధించాలి. 


వ న అట 


10. ప్రతి స్త్రీలోను తల్లిని చూడవలెను. 


11. వీలును బట్టి ఆలయ దర్శనం చేయాలి. దైవ భక్తి కార్యక్రమాల్లో 
పాల్గొనాతి, 


12 తీసుకొనే ప్రసాదము భోజనం పరిశుభ్ర స్థలంలో ఒకే సారి 
తీసుకోవాలి. 


13. ఆర్థిక పరిస్థితిని బట్టి అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలి. 
దీక్షలో చేయకూడనివి : 

1. తెలుపు దుస్తులు తప్ప ఇతర రంగు దుస్తులు ధరించకూడదు. 
2 క్షారము చేయకూడదు, గోళ్ళ తీయకూడదు. 

3. క్రీములు, నూనెలు, సబ్బులు వాడకూడదు. 


4. లిలాసాలకు, హోస్మానికి, రాజకీయ విషయములకు దూరంగా 
వుండాలి. (భ్య్యూన్‌ పేపర్‌ చదవకూడదు. టి.వి, సినిమాలు 
చూడకూడదు. 


5. ధూమపానం, వముద్యపానం, మాంసాహారమును వడెచిపెట్టాలి. 


6. పాదరక్షలు ధరించకూడదు. 
రీక్షావిరమణ : 


టిక్ష పూర్తయిన మరుసటి రోజు ఉదయం పీఠం వద్ద పూజా 
కార్యక్రమాలు జరిఫి హీఠంను కదిలించి పీఠంపై గల నారికేళమును 
తీసుకొని దానితో స్వామి వారి పూజా వస్తువులు, నైవేద్యంతో శ్రీ 
సాయిబాబా చుంబరమును చేరి గురు స్వామి లేదా పూజారి చే 
దీక్షా విరమణ చేయాలి. శాంతిని చేకూర్చు శ్రీ సాయిబాబా దీక్షను 
కుల మత భేదాలు లేకుండా స్వీకరించిన కార్యసిద్ధి తప్పక జరుగును. 








ఓం శేషశాయినే నమః 

ఓం గోదావరీతట షిర్దీవాసినే నమః 
ఓం భక్త హృదాలయాయ నమః 
ఓం సర్వహృదాలయాయ నమః + 
ఓం భూతావాసాయ నమః 

ఓం భూత భవిషృద్భావ వర్ణితాయ నమః 
ఓం కాలాతితాయ నమః 

ఓం కాలాయ నమః 

ఓం కాలకాలాయ నమః 

ఓం కాలదర్హ దమనాయ నమః 
ఓం మ్యత్యుంజయాయ నమః 
ఓం అమర్మాయ నమః 

ఓం మర్మా భయ ప్రదాయ నమ: 
ఓం జీవాధారాయ నమః 

ఓం సర్వాధారాయ నమః 

ఓం భక్తావన సమర్ధాయ నమః 
ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః 
టం అన్న వస్త్రదాయ నమః 

ఓం ఆరోగ్య క్షేమదాయ నమః 

ఓం థనమాంగల్య ప్రదాయ నమః 
ఓం బుద్ది సిద్దిప్రదాయ నమః 

ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః 


ఓం యోగక్షేమ వహాయ నమః 


గ Fa స సాదు) 
ఓం శ్రీసాయినాథాయ నమః 
ఓం లక్ష్మవ్రారాయణనాయ నమః 
ఓం క్యష్టరామశివ మారుత్వాది 
రూపాయ నమః 


రుం ఆపడద్డాంధవాయ నమః 

ఓం మార్లబాంధవే నమః 

రుం భుక్తిమాక్తి స్వర్ణాపవర్షదాయ 
నమః 

ఉం ప్రియాయ నమః 

ఓం ప్రీతి వర్ణనాయ నమః 

ఓం అంతర్మామినే నమః 

ఓం సచ్చిదాత్మనే నమః 

ఓం నిత్యానందాయ నమః 

ఓం పరమసుఖదాయ నమః 

ఓం పరమేశ్వరాయ నమః 

ఓం పరబ్రాహ్మణే నమః 

ఓం పరమాత్మనే నమః 

ఓం జ్ఞాన స్వరూపిణే నమః 

ఓం జగతః పిత్రే నమః 

ఓం భక్తానాం మాత్య దాత్య పితా 
మహాయ నమః 

ఓం భక్తా భయ ప్రదాయ నమః 
రుం భక్త పరాధీనాయ నమః 

ఉం భక్తానుగ్రహకారకాయ నమః 
ఓం శరణాగత వత్సలాయ నమః: 
రుం భక్తి శక్తి పదయ నమః 

ఓం జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః 
ఓం ప్రేమప్రదాయ నమః 

ఓం నంక్షయహ్యదయు దౌర్శల్య 
పాపకర్మ వాసనాక్షయకరాయ నమః 
ఓం హ్యదయగ్రంధి భేదకాయ నమః 


RN —————— — — దర 


నం కాడ tts) ce) 


జాల్వా సా 





కుం కర్మ ధ్వంసినే నమః 

ఓం శుద్ధసత్వ స్టైతాయ నమః 
ఓం గుణాతీత గుణాత్మనే నమః 
ఓం అనంతకల్భాణ గుణాయ నమ: 
ఓం అమిత పరాక్రమూయ నమః 
ఓం జయినే నమః 


ఓం దుర్ధర్నాక్షోభ్యాయ 


ఓం త్రిలోకేషు అవిఘాత sy 
నమః 

ఓం అశక్ష్య రహితాయ నమః 

ఓం సర్వశక్తి మూర్తయే నమః 
ఓం సురూప సుందరాయ నమః 
ఓం సులోచనాయ నమః 

ఓం బహురూప విశ్వమూర్తయే నమః 
ఓం అరూపావ్యక్తాయ నమః 
ఓం అచింత్చ్సాయ నమః 

ఓం సూక్ష్షాయ నమః 

ఓం సర్వాంతర్యామిణే నమః 
ఓం మనోవాగతీతాయ నమః 
ఓం ప్రేమమూర్తయే నమః 
ఓం సులభ దుర్లబాయ నమః 
ఓం అసహాయ సహాయాయ నమః 
ఓం అనాథనాథ దినబాంధవే నమః 
ఓం సర్వభార భ్యతే నమః 

ఓం అకర్మానేక కర్మసుకద్మణే నమః 
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః 
ఓం సతాంగతయే నమః 

రుం సత్చారాయణాయ నమః 

ఓం లోకనాథాయ నమః 


"| ఓం శ్రీ దక్షిణా మూర్తయే నమ: 


j రుం అద్భుతానంత ఛర్మాయ నమః 


రుం పావనానఘాయ నమః 
ఓం అమృతాంశవే నమః 
కుం భాస్కర ప్రభాయ నమః 
కుం బ్రవ్మాఛచర్య తవ శ్యర్యాది 
సుప్రతాయ నమః 
రుం సత్యధర్మ పరాయణాయ నమః 
కుం సిద్దేశ్వరాయ నమః 

కుం సిద్ద సంకల్తాయ నమః 
ఓం యోగేశ్వరాయ నమః 
కుం భగవతే నమః 

రుం భక్తవత్సలాయ నమః 

ఓం సత్తురుషాయ నమః 

ఓం పురుషోత్తమాయ నమః 
తుం సత్యతత్త్వ బోధకాయ నమః 
ఓం కామాదిషడైరి ధ్వంసినే నమః 
ఓం అభేదానందాను భవప్రదాయ నమః 
ఠం సర్వమత సమ్మతాయ నమః 


ఠం శ్రీ వేంకటేశ రమణాయ నమః 


కుం ప్రపన్నార్తి హరాయ నమః 
ఓం సంసార సర్వదూఖ క్షకరాయ నమః 
రుం సర్వవిత్లర్వతో ముఖాయ నమః 
ఓం సర్వాంతర్థహిస్థితాయ నమః 
టం సర్వమంగళ కరాయ నమః 
ఓం సర్వాభీష్ట ప్రధాయ నమః 

ఓం సమరస సన్మార్ల స్థాపనాయ 
నమః 
టిం నమర్థ సదురు శ్రీ సాయి 
నారాల) నమః 





శ్రీసాయి చతుక్వేళ హారతులు 
ఫై శ్రవాయివవర్యభవారతిలు ర్లు 


(ఉదయం గం॥ 5-15 ని॥లకు టీపము, అగరవత్తులు 
వెలిగించి వెన్న నివేదన చేసి ఐదు వత్తులతో హారతి యివ్వాలి 


శ్రీ సచ్చిదానంద నమర్ధ సద్గురు సాయినాథ్‌ మహరాజీకి జై. 


1. జోడూ నియాకరచరణి రేవిలామాథా 
పరిసావీ వినంతి మాకు పండరినాథా 1 
అసోనసో భావాఆలో - తూరయాఠాయా 
క్యపాద్యష్టిపాహే మజకడే సద్దురూరాయా 2 
అఖండిత అనావేఐసే - వాటతేపాయీ 
సాండునీ సంకోచ్‌ఠావ్‌ - థోడానాదేయీ 3 
తుకాహ్మణే దేవామాలు వేడీవాకుడీ 
నామే భవపాశ్‌ హాతి - ఆపుల్యాతోడీ 4 
2. ఉఠాపాండురంగా ఆతా ప్రభాత సమయో పాతలా । 
వైష్టవాంచా మేళా గరుడ-పారీ దాటలా॥ 1 
గరూడాపారా పాసునీ మహా ద్వారా పర్యంతా । 


సురవరాంచీ మాందీ ఉభీ జోడూని హాత్‌ 2 
శుకసనకాదిక నారదతుంబర భక్తాంచ్యా కోటీ 
త్రిశూలఢమరూ ఘొఉని ఉభా గిరిజేచాపతి 3 
కలియుగీచా భక్తానామా ఉభాకీర్తనీ 

వాఠిమాగే ఉభీడోలా లావునియాజనీ 4 


3. ఉఠా ఉఠా శ్రీసాయినాథగురుచరణకమల దావా 
ఆధివ్వాది భవతాప వారునీ తారా జడజీవా 1 
గేలీతుహ్మో సోడు నియాభవ తమర రజనీవిలయా 


పరిహీ అజ్ఞానాసీ తమచీ భులవియోగమాయా 2 
శక్తిన అవ్మాోయత్క్మించితహీ తిజలాసారాయా 
తుహ్మీచ్‌ తీతేసారుని దావా ముఖజనతారాయా 3 


AND ——- — ——————————— రాం 


(OAD ————— కు — రా 


| 


శ 


భో సాయినాథ్‌ మహరాజ్‌ భవ తిమిరనాశకరవీ 


అజ్జానీ అహ్మీకితి తవ వర్ణావీతవధోరవీ 4 
తివర్ల్ణితాభా గలే బహువదనిశేష విధికవీ 
సక్యపహోఉని మహిమాతుమచా తుహ్మీచవదవావా 5 


ఆదివ్యాథిభవ తాపవారుని తారాజడజీవా 

ఉఠా ఉఠా శ్రీసాయినాథభ గురువరణకమలడావా 
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా 
భక్తమగనీసద్దావ ధరునిజే తుహ్మాఅనుసరలే 


ద్యాయాస్తవతే దర్శనతుమచే ద్వారి ఉబేరేలే 6 
ద్యానన్లా తుహ్మాస పాహునీ మన అముచేఘాలే 
పరితద్వచనామ్యత ప్రాశాయా ఆతుర తేరూలే 7 
ఉఘడునీనేత్రకమలా టీనబంధూరమాకాంతా 
పాహిబాక్ళపాద్యష్టీ బాలకాజసీ మాతా 8 
రంజవీమధురవాణీ హరితాప్‌ సాయినాథా 

అహ్మిచ్‌ అపులేకరియాస్తవతుజకష్టవితోదేవా 9 
సహనకరిశిలె ఐకువిద్యావ్‌ భేట్‌ క్యష్ణదావా 10 


ఉఠా ఉఠా శ్రీసాయినాథ్‌ గురుచరణకమలదావా 
ఆదివ్యాధి భవతాపవారుని తారాజడజీవా 
4. ఉఠా పాండురంగా ఆతా - దర్శనద్యాసకళా 


రూలా అరుజోదయాసరల్‌ - నిద్రేచెవేళా 1 
సంతసాధూమునీ అవఘే రూలేతిగోళా 
సోడాశేవే సుఖ్‌ ఆతా బహుజాముఖకమలా 2 
రంగమండపే మహాద్వారీ రూలీసేదాటీ్‌ 
మనజ తావీళరూప పహావయాద్యప్టీ 3 
రాయీరఖుమాబాయి తువ్మాయేఊద్యాదయా 
శేజే హాలవునీ జాదే కరాదేవరాయా 4 
గరూడ హనుమంత ఉభే పాహతీవాట్‌ 

- స్వర్ద్సీచే సురవరఘే ఉని ఆలేభోభాట్‌ 5 


AN ——————  ——దాR 





రూలే ముక్త ద్వారా లాభ్‌ ర్యూూలారోకడా 

విష్ణుదాస్‌ నామ ఉభా ఘే ఉనికాకడా 6 
ఘేఉనియా పంచారతి కరూబాబాసీ ఆరతి 

ఉఠాఉఠాహో బాంధవ ఓవాళూ హరమాధవ 

కరూనియా స్థిరామన పాహుగంభీరాహేధ్యాన 

క్యష్ణనాథా దత్తసాయీ జడోచిత్త తుయుపాయీ 

కాకడ ఆరతీ కలీతో ! సాయినాథ దేవా 

చిన్మయరూప దాఖవ్‌ ఘే ఉని! బాకలఘు సేవా 15|| 
కామక్రోథమదమత్లర ఆటుని కాకడాకేలా ] 
వైరాగ్మాచే తూవ్‌కాఢునీ మతో బిజవీలా 

నాయినాథగురు భక్తి జ్వలినే తోమీపేటవిలా 

తద్వ్యత్తి జాళునీ గురునే ప్రకాశపాడిలా 
ద్రైతతమానాసునీమిళవీ తత్ల్యరూపి జీవా 
చియరూపదాఖవ ఘేఉనిబాలకలఘ సేవా 

కాకడ ఆరతీకరీతో సాయినాథ దేవా ' 

చిన్మయరూపదాఖవీ ఘే ఉని! బూలకలఘసేవా 

భూ ఖేచర వ్యాపూనీ అవఘే హృతృమలీరాహసీ 

తోచీ దత్తదేవ శిరిడీ రాహుని పావసీ 


. రాహునియేధే అన్యస్థ్రహి తూ భక్తాస్తవధావసీ -- = 


నిరసుని యా సంకటాదానా అనుభవ దావీసీ 
నకలేత్వల్లీ లాహీకోణ్యా. దేవావా మానవా 
చివయరూపదాఖవ్‌ ఘే ఉని! బాలకలఘు సేవా 
కాకడ ఆరతీకరీతో సాయినాథ దేవా 
చివయరూపదాఖవ్‌ ఘే ఉని! బాలకలఘు సేవా 
త్వద్యశ్యదుందుభినేసాదే అంబర్‌ హే కోందలే 


 సగుణమూర్తీ పాహణ్యా ఆతుర జనశిరిడీఆలే ! 


ప్రాశుని తద్వ చనామ్యత అముచేదేహబాన్‌ హరఫలే 


MONO EON 





సోడునియాదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే 
కృపాకరునీ సాయిమావులే దానపదరిఘ్యావా 
చినయరూపదాఖవ్‌ ఘే ఉని బాలకలఘు సేవా 
కాకడా ఆరతికరితో సాయినాథ దేవా 

చిన్మయ రూపదాఖవీ ఘే ఉని బాలకలఘు సేవా 
భక్తీచియా పోటీబోధ్‌ కాకడ జ్యోతీ 

పంచప్రాణజీవే భావే ఓవాళూ ఆరతీ 

ఓవాళూ ఆరతీమార్మూ పండరీనాథా మార్యూసాయినాథా 
దోనీ కరజోడుగిచరణీ లేవిలామాథా 
కాయమహిమా వర్లూ ఆతా సాంగణేకీతీ 

కోటిబ్రహ్మ హత్యముఖ పాహతా జాతీ. 
రాయీరఖుమాబాయీ ఉభ్యా దోఘీదోబాహీ 
మయూరపింఛ చామరేడాళితి నాయీంచ ఠాయి 
తుకాహ్మణీ దీపఘే ఉని ఉవ్మనీతశోభా 

విరేవరీ ఉబాదిసే లావణ్యాగాభా 
ఉరానాదుసంతనాదా ఆపులాలే హితా 


జాఈల్‌జాఈల్‌ హానరదేహ మగకైచా భగవంత 1 
ఉరోనియా పహాటేబాబా ఉభా అసేవీటే 
చరణతయాంచేగోమటీ అమ్యత ద్యష్టీ అవలోకా 2 
ఉఠాఉరఠాహ్వోవేగేసీచలా జఊరాఉళాసీ 
జలతిలపాతకాన్‌చ్యారాశీ కాకడ ఆరతిదేఖిలియా 3 


జాగేకరారుక్షిణీవరా దేవ అహేనిజసురాన్‌త 
వేగేలింబలోణ్‌కరా - ద్యష్టి హో ఈల్‌ తయాసీ 
దారీబాజంత్రీ వాజతీ డోలు ఢమామే గర్జతీ 
హోతసేకాకడారతి మర్చూ సద్గురు రాయచీ 
సింహనాథ శంఖ బేరి ఆనందహోతోమహాద్వారీ 
కేశవరాజ విరేవరీ నామాచరణ వందితో 
సాయినాథ గురుమార్వు ఆయీ 


HOTS ane ee ed. ans sn an న bo 





మజలా ఠావా ద్యావావాయా 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కీ జై 
దత్తరాజ గురుమార్సు ఆయీ 

మజలా ఠావా ద్యావావాయా 

సాయినాథ గురుమారద్సు ఆయీ 


మజలా లావా ద్చావావాయీ 

ప్రభాత సమయీానభా శుభ రవీ ప్రభాపాకలీ 

స్మరే గురు సదా అశానమయీత్య్మాఛకే నాకలీ 
స్మాజోనికరజోడునీకరు అతాగురూ ప్రార్థనా 

సమర్థ గురుసాయినాథ పురవ్‌ మనోవాసనా 1 
తమా నిరసి భానుహాగురుదా నాసి అజ్ఞానతా 

పరంతుగురు చీకలీ నరవిహీకటి సామ్మతా 

పున్హాతిమిర జవ్మఘే గురుక్యపేని అజ్ఞాననా 

సమర్థ గురుసాయినాథ పురవీ మనోవాసనా  _ 2 
రవి ప్రగటహో ఉని త్వరితఘాల వ ఆలనా 
తసాగురుహిసోడవీ సకల దుష్పృతీ లాలసా య 
హరోని అభిమానహీ జడఏ తత్పదిభావనా 

సమర్థ గురునాయినాథ పురవ్‌ మనోవాసనా 3 
గురూసి ఉపమాదిసేవధి హరీ హరాంబిఉణీ 

కుఠోని మగ్‌ ఏఇతి కవని యా ఉగీపాహూణి 

తుయుచ ఉపమాతులాబరవిశోభతేసజ్ఞనా 

సమర్థ గురుసాయినాథ పురవ్‌ మనోవాసనా 4 
సమాధి ఉతరోనియా గురుచలామశీటికడే 

త్వదీయ వచనోక్తితి మధుర వారితినాకడే 

అజాతరిపు సద్దురో అఖిల పాతకా భంజనా 

సమర్థ గురుసాయినాథ పుర వ మనోవాసనా 5 
అవోసుసమయాసియా గురు ఉరోనియా బైసలే 


Y 
HOD Tee 0 5 Sanne nan arses GIN Oo 


11. 





విలోకుని పచాశ్రితా తదియ ఆపదే నాసిలే 

ఆసాసుహిత కారియా జగతికోణిహీ అన్యనా 

సమధద్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా 6 
అసేబహుతశాహణా పరినజ్యాగురూంచీక్యవా 

నతత్వ్వహిత త్యాకజేకరితసే రికామ్మా గపా 
జరీగురుపడాధరనీనుద్యడ భక్తినేతోమనా 

సమర్ధ గురుసాయినాథ పురవ్‌ మనోవాసనా 7 
గురోవినతి మీకరీ హృదయ మందిరీ యాబసా 

సమస్త జగ్‌హే గురుస్వరూపచి ఠసోమానసా 

గడోసతత సత్కతీయతిహిదే జగత్తావనా 

సమర్ధ గురుసాయినాథ పురవీ మనోవాసనా 8 
ప్రమేయా అప్టకాశీఫడుని గురువరా ప్రార్థితీజేప్రభాతి 


_ త్యాంచేచిత్తాసిదేతో అఖిలహరునియా భ్రాంతిమీనిత్యశాంతి 


12. 


ఐసే హేసాయినాధేకథుదీ నుచవిలే జేవియాబాలకాశీ 
తేకుత్యాక్యష్ణపాయిీ నముని సవినయే అర్హితో అష్టకాశీ 
శ్రీ సచ్చిదానంద సద్గురు సోయినాథ్‌ మహరాజ్‌కి జై 
సాయిరహమ్‌ నజద్‌కరనా బచ్చోంకాపాలన్‌ కరనా 
సాయిరహమ్‌ నజద్‌కరనా బచ్చోంకాపాలన్‌ కరనా 
జానాతుమనే జగత్రసారా సబహీరభయూట్‌ జమానా 
జానాతుమనే జగత్రసారా సబహీరమూట్‌ జమానా 
సాయిరహమ్‌ నజర్‌కరనా బచ్చోంకాపాలన్‌ కరనా 
సాయిరహమ్‌ నజద్‌కరనా బచ్చోంకాపాలన్‌ కరనా 

మై అంధాహూబందా ఆపకాముయుసే ప్రభుదిఖలానా 
మై అంధాహూబందా ఆపకాముర్సుుసే ప్రభుదిఖలానా 
సాయిరహమ్‌ నజర్‌కరనా బచ్చోంకాపాలన్‌ కరనా 
సాయిరహమ్‌ నజర్‌కరనా బచ్చోంకాపాలన్‌ కరనా 
దాసగణూకమే అబ్‌క్యాబోలూ థక్‌గయీమేరీరసనా 
దాసగణూకహే అబ్‌క్కాబోలూ థక్‌గయీమేలిరసనా 


ల తాకని టానికి. 0 


14. 





సాయిరహమ్‌ నజర్‌కరనాబచ్లోంకాపాలన్‌ కరనా 
సాయిరహమ్‌ నజర్‌కరనాబచ్చోంకాపాలన్‌ కరనా 
రామ్‌ నజర్‌కరో, అబ్‌మోదేసాయీ . 


తుమబీన నహిమురు మాబాప్‌భాయీ - రామ్‌ నజర్‌కరో 
మై అందాహూ బందా తుహ్మారా - మై అందాహూ బందా తుహ్మోరా 
మైనాజానూ, మైనాజానూ-మైనాజానూ-అల్లాఇలాహి 
రామ్‌నజర్‌ కరో రామ్‌ నజర్‌ కరో అబ్‌ మేరా నాయీ 
తుమజీగ గుహిముద్రుు మాబాప్‌భాయీ - రామ్‌ నజర్‌కరో 
రామ్‌నజర్‌ కరో రామ్‌ నజర్‌ కరో 

ఖాలీ జమానా మైనే గమాయా మైనే గమాయా 
సాథిఆభిర్‌కా నాథిఆఖిర్‌ఆ-నాట్‌కాఖిర్‌ కా కియానకోయీ 
రామ్‌ నజర్‌ కరో రామ్‌ నజర్‌ కరో అభ్‌ మోడే నాయీ 
తుమబిన నహి ముదు మాబాప్‌ భాయీ 

రామ్‌నజర్‌ కరో రామ్‌ నజర్‌ కరో 

అవ్‌నేమన్‌జిద్‌కా జాడూగనూహై 

అప్‌నేమస్‌జద్‌కా జాడూగనూహై 

మాలిక్‌ హమారే మాలిక్‌ హమారే 

మాలిక్‌ హమారే - తుమ్‌ బాబానాయీ 

రామ్‌నజర్‌కరో రామ్‌నజర్‌కరో అబ్‌మే నేనాయీ 
తుమబిన నహి మురు మాబాప్‌ భాయీ 

రాహమ్‌ నజర్‌ కరో రహమ్‌నజర్‌కరో 

తుజకాయదేఉ సావళ్ళ మభాయాతరియో 

తుజకాయదేఉ సద్గురు మీభాయాతరియో 

మీదుబళి బటిక నామా చిజాణ శ్రీహరీ 

మీుదుబళి బటిక నామ్మా చిజాణ శ్రీహరీ 

ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి యో 

ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి 

తూ జగన్నాథ్‌ తుజచే కశీరేభాకరి 


Mn —— — — — — — — — —— రః 


తూ జగన్నాథ్‌ తుజచే కశీరేభాకరి 
గుకో అంతమటియా పాహూ సఖ్యాభగవంతా శ్రీకాంతా 
మధ్యాహ్హరాత్రి ఉలటోనిగే లిహి ఆతా అణచిత్తా 
జహో ఈల్‌ తురూరేకాకడా కిరా ఉళతరియో 
జహో ఈల్‌ తురూరేకాకడా కిరా ఉళతరి 
అణతీల్‌ భక్త నైవేద్యహి నానాపరి-అణతీల్‌ భక్త నైవేద్యహి నానాపఠ్‌ 
తుజకాయదేఉ మభాయా తరియో 
తుజకాయదేఉ సద్గురు మీభాయా తరీ 
మదుబళి బటిక నామ్మాచి జాణ శ్రీహరీ 
మ్‌దుబళి బటిక నామ్మాచి జాణ శ్రీహరీ 
శ్రీసద్దురు బాబాసాయీ హో - శ్రీ సద్దురు బాబాసాయీ 
తుజివాచుని అశ్రయనాహీబూతలీ-తుజవాచుని అశ్రయనాహీభూతలీ 
మీ పాపిపతితథిమంతా-మపాపిపతితథిమంతా 
తారణేమలా గురునాథా రయుడకరీ-తారణేమలా సాయినాథా రుడకఠీ 
తూశాంతిక్షమేచామేరూ-తూశాంతిక్షమేచామేరూ 
తుమి భవార్డ వీచేతారు గురువరా 
తుమి భవార్ణ వచెతారు గురువరా 
గురువరామజని పామరా అతా ఉద్దరా 
త్వరితలవలాహీ త్వరిత లవలాహీ 
మ్‌బుడతో భవభయడోహీ ఉద్దరా 
మ్‌బుడతో భవభయడోహీ ఉద్దరా 
శ్రీసద్దురు బాబాసాయీ హో - శ్రి సద్గురు బాబానాయీ 
తుజవాచుని ఆశ్రయ నాహీ భూతలీ 
తుజవాచుని ఆశ్రయ నాహీ భూతలీ 
శీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కీ జై 
రాజధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్‌ మహరాజ్‌ 
(పుష్టములు చల్లవలెను 
శీ సచ్చిదానంద సద్దురు సాయినాథ్‌ మహరాజ్‌కీ జై 





0 క ఆరతి ఫే 


(మధ్యాహ్నం 12 గం॥లకు ధూప దీపనైవేద్మ్యానంతరం 
ఐదు వత్తులతో ఆరతి యివ్వాలి) 


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్‌ మహరాజీకీ జై. 


ఘేఉని పంచాకరతీ కరూబాబాన్ళీ ఆరతీ 
సాయీసీ ఆరతీ కరూబాబాన్స్‌ ఆరతీ 

ఉఠా ఉఠాహో బాన్‌ధవ ఓవాళూ హరమాధథవ 
సాయీరామాధథవ బివాళూ హరమాధథవ 
కరూనియాస్టిరమన వాహుగంభీరహేధ్యానా 
నాయీచే హేధ్యానా పాహుగంభీర హేధ్యానా 
కృష్ణ నాథా దత్తసాయీ జడోచిత్తతురు పాయీ 
చిత్త (దత్తు బాబాసాయీ జడోచిత్తతురు పాయీ 
ఆరతి సాయిబాబా సౌణఖ్యదాతారజీవా 
చరణారజతాలి ద్యావాదానావినావ 
భరత్తాంవినావ ఆరతిసాయిబాబా 

జాళునియ అనంగస్వస్వరూపిరాహేదంగ 
ముముక్ష జనదావి నిజడోళా శ్రీరంగ 

డోళా శ్రీరంగ ఆరతి సాయిబాబా 
జయమనీజైసాభావ తయతైనానుభావ 
దావిసిదయాఘనా ఐసీతుముహిమావ 
తుయుహిమావ ఆరతి సాయిబాబా : 
తుమచేనామ ద్యాతా.హరే సంస్కృతి వ్యాధా 
అగాధతవకరణీమార్దదావిసి అనాధా 

దావిసి అనాథా ఆరతినాయిబాబా 

కలియుగి అవతార నగుణపరబ్రహ్మసచార 
అవతార్ణర్నూలాసే న్వామిదత్తాదిగంబర 
దత్తావిగంబర ఆరతి సాయిబాబా 


HOS neem Reem) Ean నడకా CG CO) 





ఆఠాదివసా గురువారీ భక్తకరీతి వారీ 
ప్రభుపద పహావయా భవభయ 
నివారిభయానివారి ఆరతిసాయిబాబా 
మారూ నిజద్రవ్య రేవ తవ చరణరజసేవా 
మాగణే హేచి ఆతాతుహ్హా దేవాదిదేవా 
దేవాదిదేవా ఆరతినాయిబాబా 


ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సనూఖ 
వాజవేమాధవాయ సంబాళ ఆపుళీభాక 

ఆపుకభాకఆరతి సాయిబాబా 

సౌఖ్య దాతారజీవచరణ రజతాలీ 

ద్యావాదానావనావా భక్తాం వినావా ఆరతి సాయిబాబా 

- జయదేవ జయదేవ దత్తా అవదూత ఓ సాయి అవదూత 
జోడుని కరతవ చరణీరేపితోమాథా జయదేవ జయదేవ 
అవతరసీతూ యేతా ధర్మాన్‌ తే గ్లాన్‌ 

నాస్తీకానాహీతూ లావిసి నిజభజనీ 

దావిసినానాల్‌లా అసంఖ్మరూపాన్‌ 

హరిసీ దేవాన్‌చేతూ సంకట దినరజనీ 
జయదేవజయదేవ దత్తా అవధూతా ఓ నాయీ అవధూతా 
జోడునికరతవచరణీ రేవితోమాథా జయదేవ జయదేవ 
యవ్వనస్వరూపీ పక్కా దర్శనత్కాది ధలే 

సంశయ నిరసునియా తద్వైతాఘాలవిలే 

గోపిచందా మందాత్వాన్‌చీ ఉద్దరిలే 

మోమిన వంశీ జన్ముని లోకా తారియలే 

జయదేవ జయదేవ దత్త అవదూతా ఓ నాయీ అవదూత 
జోడునికరతవ చరణీ ఠేవితో మాథా జయదేవ జయదేవ 
భేదతత్త్స హిందూ యవనాన్‌చాకాహీ 
దావాయాసిరూలాపునరపినరదేహి 

వాహసి ప్రేమానేన్‌తూ హిందుయవనాహి 


పహ నన న తా హన ననన ee 





దావిసి ఆత్మత్వానే వ్యాపక్‌హాసాయీ 

జయదేవ సు దత్తా అవదూత ఓ సాయీ అవదూత 
జోడు నికర తవ చరణి రేవితోమాథా జయదేవ జయదేవ 
దేవసాయినాథా త్వత్తదనత హ్వోనే 
పరమాయామోహిత జనమోచన రుణిహ్వానే 
తత్యృపయా సకలాన్‌చే సంకటనిరసావే 
దేశిల తరిదేత్వద్యశ క్యష్ణానేగానే 
జయదేవ జయదేవ దత్తా అవదూతా ఏ సాయి అవదూతా 
జోడుని కరతవచరణి రేవితో మాథా జయదేవ జయదేవ 
శిరిడి మారు పండరిపుర సాయిబాబారమావర 
బాబారమావర - సాయిబాబారమావర 
శుద్దభక్తిచంద్ర భావ భావపుండలీకజాగా 
పుండలీక జాగా - భావపుండలీకజాగా 
యహోయాహో అవఘే జన - కరూబాబాన్సవందన 
సాయిసీవందన - కరూబాబాన్స్‌ వందన 
గణూహ్మణే బాబాసాయీ - దావపావమార్వు ఆఈ 
పావమాయుు ఆఈ - దావపావమారయు ఆఈ 
ఘాలీన లోటాంగణ వంటిగు చరణ 
డోల్యానిపాహీనరూపతుర్వు 


ప్రేమే ఆలింగన ఆనందేపూజిన్‌ 


భావే ఏఓవాళిన హ్మృణేనామా 
త్వమేవ మాతా చ పితా త్వమేవ 
త్వమేవ బందుశ్చ సఖాత్వమేవ 
త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ 
త్వమేవ సర్వం మమదేవదేవ 
కాయేన వాచా మనసేంద్రియేర్వా 
బుడ్మాత్మనావా ప్రక్యతి స్వభావాత్‌ 
కరోమి యద్యత్సకలం పరస్మై 
నారాయణా యేతి సమర్పయామి 





అ-చచ్యుతంకేశవం రామనారాయణం 
క్యష్ణదామోదరం వాసుదేవం హరిం 

శీభరం మాధవం గోపికా వల్లభం 
జానకీనాయకం రామచంద్రం భజే 
హరేరామ హరేరామ రామరామ హరేహరే । 


హరేక్యష్ణ హరేక్ళష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ॥ 
శ్రీ గురుదేవదత్త 
హరిః: ఓం యజ్టేనయజ్ఞమయజంత దేవాస్తానిధర్మాణి 
ప్రధమాన్యాసన్‌ తేహనాకం మహిమానః సచంత 
యత్ర పూర్వేసాద్యా స్పంతిదేవా 
ఓం రాజాధిరాజాయ పసహ్మసాహినే 
నమోవయం వై శ్రవజాయ కుర్మహే 
సమేకామాన్‌ కామకామాయ మహ్యాం 
కామేశ్వరో వైశ్రవజో దదాతు 
కుబేరాయ వైశ్రవజాయా మహారాజయనమ: 
ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం 
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్రం రాజ్యం 
మహారాజ్య మాథిపత్యమయం సమంతపర్యా 
ఈశ్యా స్థార్వభౌమ స్థార్వా యుషాన్‌ 
తాదాపదార్హాత్‌ భ్యుఖివ్రైసముద్ర పర్మాంతాయా 
ఏకరాళ్ళితి తదష్మేష శ్లోకోబిగీతో మరుతః 
పరివేష్టారో మరుత్త న్యావసన్‌ గ్యహే 
ఆవిక్షితన్యకామ ప్రేర్‌ విశ్వేదేవాసభాసద ఇతి. 
శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద నద్దురు సాయినాథ్‌ మహారాజ్‌కివై 
అనంతా తులాతే కసేరే స్తవావే 
అనంతాతులాతే కసేరే నమావే 
అనంతా ముఖారా శిణే శేష గాతా 
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా 1 


ssc ges ec BO 





వసేజో సదా దావయా సంతలీలా 

దిసే ఆజ్ఞ లోకాపరీ జో జనాలా 

పరీ అంతరీజ్ఞాన కైవల్య దాతా 

నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా 3 
భరాలాధలా జవ్యహా మానవాచా 

నరాసార్థకా నాధనీభూతనాచా 

థరూసాయీ ప్రేమా గళతాయాఅహంతా 

నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా 4 
ధరావే కలీసాన అల్బజ్ఞబాలా ' 

కరావే ఆహ్మాధన్య చుంభోనిగాలా 

ముఖీఘాల ప్రేమేఖరాగ్రాస ఆతా 

నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా 5 
సురాటీక జ్ఞాంచ్యా పదా వందితాతీ 

సుకాదీక జాతే సమానత్వదేతీ 

ప్రయాగాదిత్‌ర్థే పది నమ్రహోతా 

నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా 6 
తుర్మ్యూ జ్యాపదా పాహతా గోపబాలి 

సదారంగలీ చిత్వరూపి మిళాలి 

కరఠరీరాసక్రీడా సవే క్యష్ణనాథా 

నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా 7 
తులామాగతో మాగణే ఏకద్య్మావే 

కరాజోడితో దిన అత్యంత భావే 

భవీమోహనీరాజ హతారి ఆతా 

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా 8 
ఐసా యేఈబా ! సాయి దిగంబరా 


ప EES OO 


గ 
స్మరావే మనీత్వత్సదా నిత్యభావే 
ఉరావే తరీభక్తి సారీ స్వభావే 
తరావేజగా తారునీ మాయతాతా 
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథా 2 


స (ప కతా న కాజా 


RN —— uu —- దు 


x 





అక్షయరూప అవతార । సర్వహివ్యాపక తూ 
శృతినారా అనసూయాత్రికుమారా (బాబాయే మహరాజే ఈబా 
కాశీన్నాన జప ప్రతిదివసీ కొల్హాపురభిక్షేసీ 
గిర్మలనది తుంగా జలప్రాసీ నిద్రాహురదేశ 
ఇనా యే యీబా 
యొళీలోంబతేసే వామకరీ త్రిశూల ఢమరూధారి 
భక్తావరదసదా సుఖకారీదేశీల ముక్తీచాలీ 
ఐసా యే యీబా 
వాయిపాదుకా జపమాలా కమండలూమ్యుగఛాలా 
థారణకరిశీబా నాగజటాముకుట శోభతోమాధా 
ఐసా యే యీబా 
తతర తుర్యూయా జేద్యానీ అక్షయత్వాంచేసదవ్‌ 
లక్షవ్రాసకరీ దినరజనీ రక్షసిసంకట వారుని 
ఐనా యే యీబా 
యాపరిథ్యాన తుయు గురురాయా దృశ్య కరినయనాయా 
పూర్ణానంద సుఖేహీకాయా 
లావిసిహరి గుణగాయా ఐనాయేయీబా 
శాయి దిగంబరా అక్షయ రూప అవతారా 
సర్వహివ్యాపకతూశ్యతినారా అనసూయాత్రి 
కుమారా మహరాజే (బాబాయే యీబా నేతల 


సదాసత్మ్వరూపం చిదాగుందకందం 
జగత్త్లంభవ స్థాన సంహారహేతుమ్‌ 
గుమామ్‌శ్వరం సద్దురుం సాయినాథమ్‌ 1 
గో 





స్వభక్తళ్ళ్భయా మానుషం దర్శయంతం 

ఖభవథధ్వాంత విధ్వంస మార్తాండమ్‌డ్యం 

యనోవాగతీతం మునిర్‌ ధ్యాన గమ్మమ్‌ 

జగద్వ్యాపకం నిర్మలం నిరుణంత్వాం 

గుమామ్‌శ్వరమ్‌ సద్గురుం సాయినాథమ్‌ 2 


AN ————దం 





భవాంభోది మగ్నార్థి తానాం జనానాం 
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియణాం 
సముడ్డారణార్థం కలౌ సంభవంతం 
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌ 3 
సదానింబవృక్షస్య మూలాధివాసాత్‌ 
సుదానస్రావణంతిక్తమప్య ప్రియంతం 
తరుం కల్పవ్యక్షాధికమ్‌ సాధయంతం 
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌ 4 
సదాకల్పవ్యక్షస్య తస్మాధిమూలే 
భవడ్డావబుద్మా సపర్యాది సేవామ్‌ 
న్యణాంకుర్వతాంభుక్తి ముక్తి ప్రదంతం 
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌ 5 
అనేకా శ్యతా తర్మ్యలీలా విలాసై: 
సమా విఘ్మతేశాన భాస్వత్రభావమ్‌ 
అహంభావహీనమ్‌ ప్రసన్నాత్మభావమ్‌ 
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌ 6 
సతాంవిశ్రమారామమేవాభిరామమ్‌ 
నదానజ్ఞనై సంన్తుతం నన్నమథి: 
జనామాదదం భక్త భద్ర ప్రదంతం . 
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్‌ 7 
అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్‌ 
స్వయం సంభవం రామమేవానతీర్ణమ్‌ 
భవద్దర్శనాశ్యంపునీతః ప్రభోహం 

_ నమామీశ్వరం సద్దురుం సాయినాథమ్‌ 8 
కసాయోశ క్యపానిదే ఇఖిలన్యణాం సర్వార్రసిద్సిప్రద 
యుప్మత్చాదరజ: ప్రభావమతులం ధాతాపివత్తా అక్షమ: 
సద్దక్త్యాశ్చరణం క్యతాంజలిపుటః సంప్రాప్తితో స్మిన్‌ప్రభో 
శ్రీమత్సాయిపరేశ పాద కమలానాన్యఛ్చరణ్యంమమ 9 


5 (OFS rere saan 1. లడక్‌ ల. 





నాయి రూప ధరరాఘోత్తమం 

భక్తకామ విబుధ ద్రుమంప్రభుమ్‌ 

మాయయోపహత చిత్త శుద్దయే 

చింతయామ్మహే మ్మహర్షిశం ముదా 10 
శరత్తుథాంశు ప్రతిమంప్రకాశం 

కృపాతపప్రతంవనాయినాథ 

త్వటీయపాదాబ్ద సమాశ్రితానాం 

స్వచ్చాయయాతాప మపాకరోతు 11 
ఉపాసనాదైవత సాయినాథ 

స్మవైర్మ యోపాసని నాస్తువంతమ్‌ 

రమేన్మనోమే తవపాదయురగే 

భ్యంగో యదాబ్దే మకరందలుబ్ధ: 12 
_అనేకజన్మార్థితపాప సంక్షయో 

భవేధద్ధవత్తాద సరోజ దర్శనాత్‌ 

క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్‌ 

ప్రసీద సాయీశ సద్దురోదయానిథే | 13 
శ్రీ సాయినాథ చరణామ్యతపూర్ణ చిత్తా 

తత్చాద సేవనరతా సత తంచ భక్తా 

గుంసార జన్యదురితౌఘ వినిర్ల తాస్తే 


రైవల్య థామ్‌ పరమం సమవాస్నవంతి 14 
స్తోత్రమే తత్చరేధ్ధక్యా యోన్షరస్తన్యనాసదా 
సటద్దురోః సాయినాథస్యక్యపాపాత్రం భవేద్దవమ్‌ 15 


కరాచరణక్యతం వాకళాయజంకర్మజంవా 
శవణనయనజంవామానసంవా పరాథమ్‌ 

విదితమవిదితం వాసర్వమేతత్‌క్షమస్వ 
జయొజయికరుణాటజ్ల శ్ర ప్రభోనాయినాథ జా 
శీ సచ్చిదానంద సద్దురు సాయినాథ్‌ మహరాజ్‌కిజై 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కి జై 


న్‌ 





స సుంధ్య ఆరతి (0 


(సాయం సంధ్య సమయంలో ధూపబిపనైవేద్యానంతరం 
జక వత్తితో ఆరతి ఇవ్వవలెను 


శ్రీ సబ్దిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్‌ మహరాజీకి జై. 


ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ 
చరణ రజతాలీద్యావాదాసావినావా 
భాక్తావినావా ఆరతిసాయిబాబా 
జాళునియ అనంగ స్వరూపిరాహేదంగ 
ముమూక్ష జనదావి నిజడోళా శ్రీరంగ 
డోళా శ్రీరంగ ఆరతినాయిబాబా 
జయమనిజైసాభావ తయతైనా అనుభవ 
దావిసి దయాఘనా ఐసి తుముహిమావ 
తుర్యుహిమావ ఆరతిసాయిబాబా 
తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యధా 
అగాధతవకరణి మార్గ దవిసి అనాథా 
దావిసి అనాథా ఆరతి సాయిబాబా 
కలియుగి అవతార సగుణపరబ్రహ్మోచార 
అవత్‌ర్ణ రూలాసే స్వామి దత్త దిగంబర 
దత్త దిగంబర ఆరతి నాయిబాబా 
ఆఠాదివసాగురువాలీ భక్త కలితివాలీ 
ప్రభుపదపహావయా భవభయ నివాఠీ 
భయనివారీ ఆరతి సాయిబాబా 
మార్వ్నూనిజద్రవ్యఠేవ తవచరణరజసేవా 
మాగణేహేచిఆతా తుహ్మాదేవాదిదేవా 
దేవాదిదేవ ఆరతినాయిబాబా 

ఇబ్చితా దీనచాతక నిర్మల తోయనిజనూఖ 
మాధవేమాధవాయ సంభాళ ఆపుళిబాక 
ఆపుళఇబాక ఆరతిసాయిబాబా 


————రలఐక 





ఏ సౌఖ్యదాతారజీవాచరణ రజతాలీ ద్భావాదానా 

థతినావా భక్తాంవిసనావా ఆరతి సాయిబాబా 

శిరిడి మారు పండరీపుర నాయిబాబారమావర 

బాబారమావర - సాయిబాబారమాదుర 

శుద్దభక్తి చంద్రభాగా - భావపుండల్‌కజాగా 

పుండలీక జాగా - భావపుండలీకజాగా 2 
యహోయహో అవఘేజన! కరూబాబాన్స వందన 

సాయిసీ వందన | కరూబాబాన్చ్‌ వందన ॥ 3 
గణూహ్మణే బాబాసాయి । దావపావ మారూయాఈః 
పావమారూయాఈ। దావపావ మారూయాఈః ॥ 

ఘాలీనశ లోటాంగణ, వంటిన చరణ, 

డోల్యానీ పాహీన దూపతుర | 

ప్రేమే ఆలింగన, ఆనందే పూజిన 

భావే ఓవాళీన హ్మణే నామా॥ | 1 
త్వమేవ మాతాచ పితాత్వమేవ 

త్వమేవ బంధుశ్ష సఖా త్వమేవ । 

త్వమేవ విద్వాద్రవణం త్వమేవ 
త్వమేవ సర్వం మమదేవదేవ ॥ EE. 
కాయేన వాచా మనసేంద్రియైర్వా, 

బుడ్మాత్మనావా ప్రకృతి స్వభావాత్‌! 

కరోమి యద్యత్లకలం పరస్మై 

నారాయణాయేతి సమర్హయామి ॥ 3 
అచ్చుతం కేశవం రామనారాయణం 

కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్‌ । 

శ్రీధరం మాధవం గోపికా వల్లభం, 

జానకీ నాయకం రామచంద్రంభజే॥ 

హరేరామ హరేరామ రామ రామ హరే హరే 

హరే కృష్ణ హరే క్యష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 

హరిః ఉంగురుదేవదత 


MNO mmm — ప ——————————— దరు 





అనంతా తులాతేకసేరే స్తవావే। 

అనంతా తులాతే కసేరే నమావే 

అనంతాముఖాచా శిణే శేష గాత 

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా 1 
స్మరావేమనిత్వత్సదా నిత్యభావే 

ఉరావేతలీ భక్తిసాఠి స్వభావే 

తరావే జగా తారునీమాయ తాతా 

నమస్కారసాష్టాంగ శ్రీసాయినాథా 2 
వసే జోసదా దావయా సంతలీలా 

దిసే ఆజ్ఞ లోకా పరీ జోజనాలా 

పరీ అంతరీజ్ఞానకైవల్య దాతా 

నమస్కార. సాష్టాంగ శ్రీసాయినాథా 3 
భరాలధలా జన్మహా మాన వాచా 

నరాసార్థకా సాధనీభూత సాచా 

భరూసాయి ప్రేమా గళాయా అహంతా 

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా 4 
ధరావే కరీసాన అల్బజ్ఞ బాలా 

కరావే అహ్హాధన్యచుంభోనిగాలా 

ముణీఘాల ప్రేమేఖరాగ్రాస అతా 

నమస్కార సాష్టాంగ శ్రీనాయినాథా 5 
సురా దీక జ్యాంచ్యాపదావందితాతి 

శుటిక జాతే సమానత్వదేతీ 

ప్రయాగాది తీర్థే పధీనమ్రహోతా 

నమస్మార సాష్టాంగ శ్రీసాయినాథా 6 
తురూజాపదా పాహతా గోపబాలీ 

సదారంగలీ చిత్వరూపే బుకాలీ  - ------ 

నమస్కార సాష్టాంగ శ్రీసాయినాథా 7 
తులామాగతో మాగణే పకథ్యావే 





HE) TD mmc e a te. naan cn ne ran YO 


తగలక 


సాయిరూపథర రాఘోత్తమం 
భక్తకామ విబుధ ద్రుమం ప్రభుమ్‌ 
మాయయోపహత చిత్త శుద్ధయే 
చింతయా మహ మహర్షిశం ముదా 
శరత్తుథాంశు ప్రతిమప్రకాశం 
కృపాతపత్రం తవనాయినాథం 
త్వటియపాదాజబ్ద సమాశ్రితానాం 
స్వచ్చాయయా తాప మపాకరోతు 
ఉపాసనాదైవతనాయినాథ 
స్తవైర్మయోపాసనినాస్తుత్వస్వమ్‌ 
రమేవ్మనోమే తపాదయుగే 

భ్యంగే యదాజ్టే మకరందలుబ్ధ: 
అనేక జన్మార్దితపాప సంక్షయో 
భవేద్దవత్సాద సరోజ దర్శనాత్‌ 
క్షమస్వసర్వానపరాథ పుంజకాన్‌ 
ప్రసీదసాయీశ సద్దురోదయానిథే 


- = శ్రీ సాయినాథ చరణామ్యత పూర్ణచిత్తా 


త్వత్చాద సేవనరత్తాతతంచ భక్మా __. .- 
సంసారజన్య దురితౌఘ వినిర్ల తాస్తే 

కైవల్య థధామపరమం సమవాస్నవంతి 

స్తోత్రమే తత్చలే ధ్హత్త్యా యోన్షరస్తన్మనాసదా 

సద్దురోః నాయినాథన్యక్యపాపాత్రంభవేద్యవమ్‌ 
రుసోమమప్రియాంబికా మజవరీపితాహీరునో 
రుసోమమప్రియాంగనా ప్రియసుతాత్మజాహీరునో 
రుసోభగినబంధు హీ స్వశుర సాసుబాయి రుసో 
నదత్త గురుసాయిమా మజవకీ కదీహీ రుసో 
పుసోనసునభాయిత్మామజన భ్రాత్యజాయాపుసో 
పుసోనప్రియసోయరే ప్రియసగేనజ్ఞాతీపుసో 
పుసోసుహ్యృదయనాసఖా స్వజననాప్త బంధూపుసో 


{CTD eae RRR న aetna anne nn త. 


వా ర. షం 





పఠీన గురునాయిమామజవరీ కటిహీరునో 
పుసోన అబలాములే తరుణ వ్యద్దహీ నాపుసో 
పుసోన గురుదాకుటే మజన దోరసానే పుసో 
పుసోనచబలే బురే నుజనసాదుహీన పుసో 
పఠీన గురుసాయిమా మజవరీకటిహీరుసో 
దుసోచతురత్త్వవిత్‌ విబుధ ప్రాజ్ఞిజ్ఞానీరుసో 
రుసో హివిదు స్తీయా కుశల పండితాహీరుసో 
రుసోమహిపతీయతీ భజకతాపసీహీ రుసో 
నదత్త గురుసాయిమా మజవరీ కటిహీరుసో 
రుసోకవిబుషి మునీ అనఘుసిద్దయోగీరుసో 
రుసోహిగ్యహదేవతాతికులగ్రామదేవీ రుసో 
రుసోఖల పిశాఛ్హమే మలీనడాకినీ హీరుసో 
నదత్త గురుసాయిమామజవరీ కటిహీరుసో 
రుసోమ్యగఖగక్యమ. అభఖిలజీవజంతూరుసో 
రుసో విటపప్రస్తరా అచల ఆపగాజ్ఞ్జీరుసో 
రుసోఖపవనాడ్నివార్‌ అవనిపంచతత్తేరుసో 
నదత్త గురుసాయిమా మజవరీ కదీహీరుసో 
రుసో విమలకిన్నరా అమలయక్షిణీహీరుసో 
రుసోశశిఖగాదిహీ గగని తారకాహీరునో 
రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో 
నదత్త గురుసాయిమా మజవరీ కటిహీరుసో 
రుసో మన సరస్వతీ చపల చిత్త తీహీరుసో 
రుసోవవుదిశాణిలాకరినకాల తోహిరుసో 
రుసోషుకల విశ్వహీమయితు బ్రహ్మగోళంరుసో 
నదత్త గురుసాయి మామజవరీకదిహీరునో 
విమూఢ హ్మణుని హసో మజనమత్లరాహీ ఢసో 
పదాభిరుచి ఉల్హ్లసో జననకర్టమనాఫసో 
నదుర్ల దృతిచా ధసో అశివ భావ మాగేఖసో 
ప్రపంచి మనహేరుసో డ్యడవిరక్తి చిత్తీఠసో 


MN ————————————————————————————=— ———u  —_- పంక 





ప్రథమాన్వాసన్‌ | తేహనాకం మహిమానఃసనచంత 
యత్రపూర్వే సాధ్వాస్టంతి దేవాః । 

ఓమ్‌ రాజాధిరాజాయ ప్రసహ్మసాహినే 
నమోవయంవైశ్రవణాయ కుర్మహే 

సమేకామాన్‌ కామ కామాయ మహ్యం 
కామేశ్వరో వైశ్రవణోదధాతు 

కుబేరాయవై శ్రవణాయా మహారాజాయనమః 
ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం 

స్వారాజ్యం వైరాజ్యం పారమేస్ట్రం రాజ్యం 
మహారాజ్య మాధిపత్యంమయం సమంతపర్శాః 
ఈశా । స్టార్వభౌమః స్టార్వాయుష ఆన్‌ 
తాదాపదార్ధత్‌ ప్యథివ్రై సముద్ర పర్మంతాయా 
ఏకరాళజ్చితి తద ప్యేష శ్లోకోభిగీతో మరుతః 
పరివేష్టారో మరుత్తస్మావసన్‌ గృహే | 

అవిక్షితస్య కామప్రేర్‌ విశ్వేదేవా సభాసద ఇతి 1 
శ్రీ నారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కీ జై 
కరచరణ కృతం వాక్కాయ జంకర్మజంవా 
శవణనయనజం వామానసంవా పరాధమ్‌ . 
విదిత మవిదితం వా సర్వమేతత్‌ క్షమస్వ 

జయ జయ కరుణాబ్లే శ్రీప్రభోసాయినాథ 


కుణాచిహి ఘృణానసోనచస్త్రహకశాచీ అసో 

సదైవ హ్యదయీ వసో మనసిద్యాని సాయివసో 

పదిప్రణయవోరసో నిఖిల ద్యశ్య బాబాదిసో | 

నదత్త గురుసాయిమా ఉపరియాచనేలా రూసో 

హరి ఓం యజ్ఞేన యజ్ఞమయజంతదేవా స్తానిధర్మాణి 
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కీ జై 

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ మహరాజ్‌ 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కీ జై 


MCI ac ee ON 








గ 


AE శేజారతి న 


(రాత్రి 10 గం॥లకు దూపటిప నైవేద్మాలర్షించి 
ఇదు వత్తులతో హారతి యివ్వాలి 
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కి జై 


ఓవాళూ ఆరతీ మార్యూ సద్దురునాథా మార్వూ సాయినాథా । 
పాంచాహీ తత్వాంచా టీప లా విలా ఆతా 
' నిర్గుణాతీస్థితి కైసీ ఆకార ఆలీబాబా ఆకార ఆలీ 
సర్వాఘటీ భరూనీ ఉరలీనాయిమావులీ 
ఓవాళూ ఆరతీ మార్యూ సద్దురునాధా మార్ఫూ సాయినాథా 
పాంచాహీ తత్రాంచా బీపలాపలా ఆతా 
రజతమ సత్త్వ తిఘే మాయాప్రసవలీ బాబామాయా ప్రసవలి 
మాయేచియే పోటీకైసీ మాయా ఉద్ధవలీ 
ఓవాళూ ఆరతీ మార్యూ సద్దురునాధా మార్య్ఫూ సాయినాథా । 
పాంచాహీ తత్వాంచాటీప లావిలా ఆతా 
సప్తసాగరీకైసా ఖీక్‌ మండీలా బాబా ఖేక్‌ మండీలా 
కోళూనియా ఖేళ అవఘా విస్తారకేలా 
ఓవాళూ ఆరతీ మార్యూ సద్దురునాధా మార్యూ సాయినాథా 
పాంచాహీ తత్వాంచా టీపలావిలా ఆతా 
బ్రహ్మాండేచీ రచనాకైసీ దాఖవిలీడోలా బాబాదాఖవిలీడోలా 
తుకాహ్మణే మారూ స్వామి క్యపాళూ భోళా 
ఓవాళూ ఆరతీ మార్యూ సద్దురునాధా మార్యూ సాయినాథా 
పాంచాహీ తత్వాంచాటిపలావిలా ఆతా 
లోపలేజ్ఞాన జరీ హితనేణతికోణి 
అవతార పాండురంగా నామదేవిలేజ్ఞానీ 
ఆరతిజ్ఞానరాజా మహకైవల్య తేజ 
సేవితిసాధు సంతా మనువేదలామరూ ఆరతీజ్ఞానరాజా... 


అనరా తాం నాచారం కా. 


కనకచే తాటకరీ ఉభ్యగోపికనారీ 

నారద తుంబురహో నామగాయనకలి 

ఆరతీజ్హానరాజా మహకైవల్యతేజా 

సేవితినాధుసంతా మనువేదలమారూ ఆరతిజ్ఞానరాజా 
పగట గుహ్మబోలే విశ్వబ్రహ్మచికేలె 

రామజనార్దనీ (పొ సాయి మస్తకఠేవిలే 

ఆరతి జ్ఞానరాజా మహకైవల్య తేజా 

సేవితిసాధుసంతా మనువేదలమారూ ఆరతి జ్ఞానరాజా 
ఆరతి తుకరామా స్వామి సద్దురు ధామా 
సచ్ణిదానందమూర్త్‌ పాయదాఖవి ఆవ్మో 
ఆరతితుకరామా .. 

రాఘవే సాగరాతా పాషాణతారిలే 

తైసే తుకో బాచే అభంగ రక్షీలే 


- ఆరతి తుకారామ స్వామి సద్దురుధామా 


సచ్జిదానందమూర్త్‌ పాయదాఖవి ఆనా 

ఆరతి తుకారామా ... 

తూనేకిత తుల నేపీ బ్రహ్మతుకాసిఆలే 

హ్మణోని రామేశ్వరే చరణి మస్తకఠేవిలే 

ఆరతి తుకరామా స్వామి సద్రురుధామా 
సచ్చిదానందమూర్తి పాయాదాఖవి ఆహ్హ్హా ఆరతి తుకరామా.. 
జైజై సాయినాథ ఆతా పహుడావేమందిలీహో 

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘొ ఉనికరీహో 

జైజై సాయినాథ ఆతా పహుడావేమందిలిహో 

రంజవిసీ తూ మథురబోలునీ మాయజశీనిజ ములాహో 
రంజవిసీ తూ మధురబోలునీమాయజశీనిజ ములాహో 
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దుఖలాహో 
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దుఃఖలాహో 
దావుని భక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలహో 


ACD mmm Meares RTE an ns a nr SY 6 ౫. 





దావుని భక్త వ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో 
రూలే అసతిలకష్ట అతీశయాతుమచే యాదేవాలాహో 
జైజై సాయినాథ ఆతాపహుడావే మందిరీహో 

ఆలతతో సప్రేమే తుజలా ఆరతి ఘే ఉనికదీహో 

జైజై సాయినాథ ఆతా పహుడావే మందిరహో 
క్షమాశయన సుందరహిశోభా సుమనశేజత్యా వరిహో 
క్షమాశయన సుందరహిశోభా సుమననేజత్యా వరీహో 
ఘ్మావీ దోడీ భక్త జనాంచి-పూజ అర్జాకరీహో 

ఘ్యాట్‌ దోడీ భక్త జనాంచి పూజ అర్జాకరీహో 
ఓవాళితో పంచప్రాణిజ్యోతి సుమతీకలీహో 

ఓవాళితో పంచప్రాణిజ్యోతి సుమతీకరీహో 


సేవాకింకరభక్త ప్రీతి అత్తరపరిమళవాలీహో 


జైజై సాయినాథ ఆతాపహుడావే మందిరీహో 

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో 

జైజై సాయినాథ ఆతాపహుడావే మందిలీహో 

సోడునిజాయా దుఃఖవాటతే బాబా.(సాయి) త్వఛ్చరణాసీహో 
సోడునిజాయా దుణువాటతే బాబా (సాయి త్వచ్చరణాసీహో 


ఆక్టేస్తవహా అసీప్రసాదఘేఉని నిజసదనాసీహో 
ఆజ్టేస్తవహా అసీప్రసాదఘేఉని నిజనదనాసీహో - 


జాతోఆతా యే ఉపునరపిత్వళ్చరణాచేపాశిహో 

జాతోఆతా యే ఉపునరపిత్వచఛ్చరణాచేపాశిహో 

ఉఠవూతుజల సాయిమావులే నిజహిత సాదా యాసీహో 

జైజై సాయినాథ ఆతాపహుడావే మందిలీహో 

ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికలీహో 

జైజై సాయినాథ ఆతాపహుడావే మందిలీహో 

ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాథా 
చినయహే (నిజు సుఖదామ జావుని పహుడాఏకాంత 
వైరాగ్యాచా కుంచ ఘేఉని చౌక రూడిలా జాబాచౌకరూడిలా 


నన నన న న యన్‌ నన న న ననన 


MI ———— ర్వ 


తయావరీ నుప్రేమాజా శిడకావాదిదలా 
ఆతాస్వామిసుఖేనిద్రాకరా అవదూతాబాబాకరా సాయినాథా 
చిన్మయహే సుఖధామ జావునిపహుడా ఏకాంతా 
వాయఘడ్వా ఘాతల్య సుందర నవవిదా భక్తీఈత బాబానవవిదా భక్తీ 
జ్ఞానాంచ్యాసమయాలావుని ఉజలళ్ళాజ్యోతీ 
ఆతాస్వామి సుఖీ నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాథా 
చినయహే సుఖదామ జావునిపహుడా ఏకాంతా 
భావార్డాన్‌చా మంచక హ్యదయాకాశీటాంగిలా బాబా (హృదయా) కాశీటాంగిలా 
మనాచీ సుమనే కరునీకేలే శేజేలా 
ఆతాస్వామి సుఖే నిద్రాకరా అవదూతా బాబాకరాసాయినాథా 
చిన్మయహే సుఖదామ జావుని పహుడా ఏకాంతా 
ద్వైతాచే కపాటలావుని ఏకత్రకేలే బాబా ఏకత్రకేలే 
దుర్భుద్దించ్వా గాంఠీ సోడుని పడదేసోడిలే 
ఆతాస్వామి సుఖేనిద్రాకరా అవదూతా బాబాకరా సాయినాథా 
చఅన్మయహే సుఖదామ జావుని పహుడా ఏకాంతా 
ఆశాత్యష్ణ కల్చనేచా సోడుని గలబలా బాబాసోడుని గలబలా 
దయాక్షమా శాంతి దాసీ ఉబ్యా సేవేలా 
అతాస్వామి సుఖీ నిద్రాకరా అవదూతా బాబాకరా సాయినాథా 
చఅనయహే సుఖదామ జావుని పహుడా ఏకాంతా 
అలక్ష్య ఉన్మని ఘేఉని నాజుక దుశ్శ్మాలా బాబా నాజుక దుశ్శ్మాలా 
నిరంజనే సద్దురుస్వామి నిజవిలశేజేలా 
అతాస్వామి సుఖే నిద్రాకరా అవదూతా బాబాకరా సాయినాథా 
చిన్మయ హేసుఖదామ జావుని పహుడా ఏకాంతా 

శ్రీ గురుదేవదత్త : 
పాహేప్రసాదాచి వాటద్యావేదుటినియాతాటా 
శేషాఘేఉని జా ఈనతుమచే రూలీయాబోజన 
రూలో ఆతాపకసవాతుహ్హా ఆళంవావోదేవా 


CTD re Mme en nen sae GYD) 


లాడిన —— — — — — — — — — — — — శక 


తుకాహ్మణే ఆతా చిత్త కరునీరాహిలో నిశ్చిత్‌ 
పావలాప్రసాదఆత విఠోనిజవే బాబా ఆతానిజవే 

ఆపులాతో శ్రముకళోయేతసేభావే 

అతాస్వామి సుఖీ నిద్రా కరాగోపాలా బాబాసాయిదయాళా 
పురలేమనోరాథ జాతో ఆపులేస్థళా 

తుహ్మాసీ జాగవూ ఆమ్మాఆపుల్యా చాడా బాబా ఆపుల్మాచాడా 
శుభా శుభ కర్మేదోష హరావయాపీడా 

అతాస్వామి సుఖీ నిద్రా కరాగోపాలా బాబాసాయిదయాళా 
పురలేమనోరాథ జాతా ఆపులేస్థళా 

తుకాహ్మజేధిదలే ఉచ్చిష్టాచేభోజన (బాబా ఉచ్చిష్టాచే బోజన 
నాహినివడిలే ఆహ్మ ఆపుల్యాభిన్నా 

అతాస్వామి సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా 
పురలేమనోరథజాతో ఆపులేస్థలా . 
సచ్చిదానంద సద్దురు సాయినాథ మహరాజ్‌కీజై 
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్‌ మహరాజ్‌ 
సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ మహరాజ్‌కీ జై 





సాకి : 


గి 
ఠి 


చరణం 1 


చరణం 2 


సాయి సప్తస్వర గీతికలు 





గీతిక :1 
తల్లి నీవె తండ్రి నీవె రాగమైన భావమైన 
ప్రాణమైన దైవమైన నీవె 
మదిని మందిరాన్ని చేసి 
పరిచితిమి మమతల సింహాసనాన్ని 


రావయ్య దేవ రమణీయ రూప 
కరుణించ రార కరుణా సముద్ర 
ఆలకించ రార ఆత్మబంధు నీవ 
ఆపదలను పాపెడు అవని నేలు దైవమ 
బాబ నివే. మా సాయి నీవే 


॥ రావయ్య ॥ 


నీ చల్లని చూపుతో పుడమి పావని ఆయె 
నీ కాలు తాకినంత కలి అహం పారిపోయె 
ఏనాటి పుణ్య వరమొ, ఏనాటికి తీరని బంధమొ 
పాపాలను పాపి వేయ మానవ రూపం దాల్చిన 
మమ్మ్ముకన్న దైవమ మరల రావయ్య స్వామి 

॥ రావయ్య ॥ 


పూలు పళ్ళ ధూప టపాలతో 

ప్రేమే నైవేద్మాన్ని చేసి నీ నామమే స్మరిస్తు 
రాముడవు నీవంటు రహీమువు నీవంటు 
ఏసువైన బుద్దుడైన నానకైన నీవంటు 

నీ రాకకె నీ కోసమె నిరీక్షించగ 


i రావయ్య ॥ ([ 


A ————————————————-్ధ — 


wooe—ాు— జ 


es 
(0 
ల 


చరణం 1: 


చరణం 2 


గీతిక :2 


పాహి పాహి పాహి పాహి 
పాపనాశక మా ప్రాణ రక్షక 
సాయి నాయి సాయి సాయి 
సాధు పుంగవ మా ఇష్ట దైవమా 
॥ పాహి ॥ 


మా కళ్లలోకి చూడవయ్య కాంతులను నింపగ 
లోగిల్లలోకి చేరవయ్య లోపాలను తీర్టగ 
మనస్సులోన నిలువవయ్య కలతలను పాపగ 
మహిమగల న్వామి నీకు మొక్కెదను భక్తి తోడ 
మమత గల తండ్రి నిన్ను తలచెదను ప్రేమ తోడ 
ముల్లోకాలనేలు-వాడవట 'స్యష్టికి మూలానివట 

॥ పాహి ॥ 


అణువణువు ప్రతి అణువు నీ రాకకె నీ కోసమె 
క్షణ క్షణము ప్రతి క్షణము పరితపిస్తున్నవి 
పంచ భూతమ్ములు పంచేద్రియాలు 
నీ కరుణనె నీ తోడునె కోరుతున్నాయి 
నాలుగు వేధమ్ములైన నాలుగు దిక్కులైన 
నాలుగు వేళలందు కోటి తారకలైన 
నీకే దాసోహమట నీవే బ్రహ్మాండమట 
॥ పాహి ॥ 





చరణం 1 : 


చరణం 2: 


రీతిక:3 


షిరడీ పురం మా సాయీ నగరం 
కనులారా గౌంచినంత కలుగు దర్శనం- కలుగు సాయి దర్శనం 
మనసార తలచినంత పలుకు మందిరం- పలుకు బాబ మందిరం 

॥ షిరిడీ ॥ 


పాపాలను పారద్రోలు పావనదామం 

ఆర్జులను అక్కు చేర్చు కరుణాలోకం 

గుడి కట్టిన గురుద్వారం కనుపించు కాశీ నిలయం 

కీర్తించగ క్రీస్తూ గానం ఆలకించ అల్లా నామం 

వెలుగొందె ఈ ద్వారక మాయి క్షేత్రం 
- ॥ షిరిడీ ॥ 


రోగాలకు తావు లేదు బోగాలకు తావు లేదు 
కోపాలకు రూపు లేదు తాపాలకు తనువు లేదు 
మమతకిది మందిరమై భక్తికి భవ సాగరమై 
వెలుగొందె ఈ ద్వారకమాయి క్షేత్రం 
॥ షిరిడీ ॥ 








అణువునై పోన నీ చెంతకు నే చేరన 

॥ పాదాలే ॥ 
నీ ప్రేమ నీ కరుణ ప్రతి పువ్వున విరియగ 
పువ్వునై పోన నీ చరణాలను తాకన 

॥ పాదాలే ॥ 


నీ చూపు చీ తోడు ప్రతి మదిన నిలువగ 
భక్తుడనై పోన నే హారతులే యివ్వన 
॥ పాదాలే ॥ 





గో 
గీతిక : 4 

సాకి : బాబా .. సాయి బాబా. 
పల్లవి : నీ పాదాలే కడుగన పూజలే సేయన 

భక్తితోడ కొలువన భజనలే సేయన 

బాబా అని పిలువగ నాయీ అని తలువన 

_ 1 పాదాలే ॥ 

చరణం: నీరూపం నీ నామం ప్రతి అణువున నిండగ 


a 


Rn —కు 


గీతిక :5 
పల్లవి : అన్నింట నీ రూపమె ప్రతినోట నీ నామమె 
సద్గురు నాథ మా సాయీ ప్రభువా 
పాలించు వాడవు లాలించు వాడవు 
మనసున్న వాడవు మానవీయ రూపుడవు 
॥ అన్నింటి ॥ 
చరణం 1: కుల మతాలు కూల దన్ని ప్రేమలే పంచినావు 
మానవతను బోధించి మనస్సులే దోచినావు 
భక్తినే చాటి నువ్వు కరుణయే చూపినావు 
ఖో 


బాబాగా మిదిలినావు 
il అన్నింట i 


చరణం 2 : అఖిలాండ మూర్తివి అండగ నిలిచినావు 
లోకాలను ఏలు నీవు లోగిల్లకు చేరినావు 
చింతలనే తీర్చి నువ్వు చీకట్లను బాపినావు 
చిథానందునిగా మారినావు 
॥ అన్నింటి ॥ 








గ్గ 


గేతిక : 6 


షిరిడీశ తండ్రి పరమేశ 

శివరూప సాయి రామేశ 

యేలుకొను వాడవయ్య వరాలిచ్చు వాడవయ్య 
మహిమ గల తండ్రివయ్య మహితాత్తుడ నీవయ్య 
అలకయేల భూనితివో మంకు నేల పట్టితివో 


గీ 
3 
లి 


చరణం -1 : ఆర్థులము మేమయ్య ఒంటరిగా మిగిలితిమి 
తోడుగ నిలువ రార తప్పులను తెలుపగ 
కన్నులలో ఛీవుంటివి కడదాక నిలిచి పోర , 
కపటాలు లేనట్టి కమనీయ రూపుడవు 
1 షిరిడీశ ॥ 


చరణం 2: దైవానివి నీవయ్య దయగల తండ్రివయ్య 
భక్తులము మేమురాగ భజనలే సేయగ 
ప్రేమతో మమ్ము చేరి భక్తినే చాటర 
మానవతారూపుడ మనస్సు గల నాథుడ 


1 షిరిడీశ 
వ 


నం 


ఎ 





ల 


ACN Om mm uu sf డతడు ల 


చరణం 1: 


చరణం 2: 





రీతిక : 7 


ఓం షిరిడి నాథాయ నమః 
ఓం మాధవ సాయినే నమః 


జగతికి మూలం స్యప్టికి ప్రతి రూపం 
మానవతకు మారు పేరు సాయీ నామం 
మా బాబా నిలయం 


1 జగతికి ॥ 
ఈశుడు తానె పరమేశడు తానె 
జీవుడు తానె దేవుడు తానె 
ఆత్మయు తానె పరమాత్మయు తానె 
ఎలా పిలిచిన ఎలా తలచిన 
పిలిస్తే పలుకు వాడు సాయీ... 
॥ జగతికి ॥ 


లీలలెన్నా చేయువాడు ప్రేమలే పంచువాడు 
కరుణయే చూపు వాడు లోకమ్ముల నేలు వాడు 
గీతలోన నిండినాడు ఖురానైన వెలిగినాడు 
క్రీస్తుగా పిలిచిన నానకని తలచిన 
మదిలోన నిలుచు వాడు సాయి... 

1 జగతి ॥ 


ఓం సాయం 


శి సాయ 
జయ జయ సాయి 








0 2 


ఓం జయ జగటిశహరే - స్వామి జయజగథిశ హరే 
భక్తజనోంకే సంకట - దాసగణోంకే 

సంకటక్షణమే దూర్‌ఃకరే Tey 
జోధ్యావే ఫలపావే - దుఃఖ వినశమనకా - 

సాయి దుఃఖ వినశ మనకా - 

సుఖ సంపత్తిఘర్‌ అవే - 

సుఖ సంపత్తాఘర్‌: అవే కష్టమిటే తనకా-రుం Hజయ॥ 
మాత పితా తుమ్‌ మేరే - 

శరణు గహూ కిసకీ సాయి శరణుగహూ కిసకీ 

తుమ్‌ బన జెర్‌నదూజా - 

తమ బిన జెర్‌ నదూజా ఆసకరూ జిసకీ - _ఓం|॥జయు॥॥ 
తుమ పూరణ పరమాత్మా - 

తుమ్‌ అంతర్మామీ సాయి తుమ్‌ అంతరామ్‌ 

పరబ్రహ్మ పరమేశ్వర - పరబ్రహ్మ పరమేశ్వర 

తుమ్‌ నబ్‌కే స్వామి - రుం! జయ! 
తుమ్‌ కరుణాకేసాగర్‌ - తుమ్‌ పాలనకర్తా - 

నాయి తుమ్‌ పాలనకర్తా 

మై మూరఖ్‌ ఖల్‌కామి - మై సేవకు తుమ్‌ 
న్వామిక్యపాకరో భర్తా - రం! జయ 
తుమ్‌హో ఏక్‌ అగోచర-సబకే ప్రాణపతీ సాయి సబకే ప్రాణపతీ 
కిసీవిధి మిలూందయామయి-కిసీవిధి మిలూందయామయి 
తుమకోమై(కుమతి- తుం[జయః। 





RM —— 


7. దినాబంధూ దుణఖు హరతా-తుమ్‌ ఠాకుర్‌ మేదే 
సాయి తుమ్‌ ఠాకుర్‌ మేరే 
అపనే హాత్‌ బడావో - అపనే హాత్‌ బడావో 
ద్వార పడా తేరే ! రుం॥|జయ 
8. విషయ వికార మిఠావో - 
పాపహరో? దేవా - సాయి పాపహరో? దేవా- 
శ్రద్ధాభక్తి భడావో - శ్రద్దా భక్తి భడావో - 
సంతనకీ సేవా - ఓం[జయః॥ 
9. పూర్ణబ్రహ్మకీ ఆరతీ జోకోయీ బావే స్వామి జో 
కోయీబావే 
కహత్‌ శివానంద్‌స్వామ్‌ కహత్‌ శివానంద్‌ స్వామి 
సుఖ సంపతి ఆవే ఠకుం1జయః। 
కుం జయ జగటిశహదే - 
సాయి జయజగథిశ హరే 
భక్తజనోంకే సంకట - 
దాసగణోంకే సంకటక్షణమే దూర్‌:కరే 601 





3 సె 


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్దురు సాయినాథ మహరాజ్‌కీ జై 


సద్వరుం.... సాయినాథం.... 





© LY, 
సబ్‌కా మాలిక్‌ ఏక్‌ 


nం————————— — — — — — — ——రంః అ 





"శ్రీ డా! కె.వియస్‌.రావు గారు (110060 Physician-Nzb) 
శ్రీ వెంకన్న గారు (1౧9౦640౦01 Factries - Sangareddy) 
శ్రీ చంద్రభూషన్‌ రెడ్డి గారు (Khaleelwadi -Nzb) 
శ్రీ కె. రవీందర్‌ గారు (HiIMabindu Constructions, Nzb.) 
శీ రామాగౌడ్‌ గారు (౧7౦ Agent - Nzb.) 
శ్రీమతి శాంతమ్మ గారు (6119 Govt. Jr. College, Nzb.) 
శ్రీ నర్సింహారెడ్డి గారు (3119 GOVt. Jr. College, Nzb.) 
శ్రీ రవీందర్‌ గారు (UMa Maheshwari Medical, Nzb.) 
శ్రీ గోపాల రావు గారు (Udaya Krishna Engineerings, Nzb) 
శ్రీ కె. సుదర్శన్‌ రావు గారు (Nizamabad.) 
యస్‌.వి.ఆర్‌. హాస్పిటల్‌ స్టాఫ్‌ (Nizamabad.) 
శ్రీ సత్యనారాయణ గారు (Le6tUrer, Gauthami Degree College, Nzb) 
శ్రీ గిరి ప్రతాప్‌ గారు (1641190 Gauthami Degree College, Nzb) 
శ్రీ శ్రీనివాస్‌ గారు (LeCtUrer, Gauthami Degree College, Nzb} 
శ్రీ నరోత్తమ్‌ రెడ్డి గారు (LeCtUrer, Gauthami Degree College, Nzb) 
శ్రీమతి జోత్స్న & శ్రీ శషాంక్‌ గార్లు [64114 Gauthami Degree College, Nzb) 
శ్రీ సామల హనుమంత రావు గారు (66416 Gauthami Degree College, Nzb) 
శ్రీ సాయి కిరణ్‌ గారు (60419 Gauthami Degree College, 120). 
డా॥ సింహాచల స్వామి గారు (160116 Govt. Degree College, Armoor) 
శీ విజయ్‌ కుమార్‌ గారు (Rt. Principal, Nzb.) 


స్నేహితులు : ప్రవీణ్‌, నర్భయ్య, రాషద్‌, అనంత రాజు ధర్మపురి, 
లింగారెడ్డి, మహేష్‌, జుబేర్‌, శంకర్‌, ఉమేష్‌, భిక్షపతి, శ్రీనివాస్‌ రెడ్డి, 
రాములు, ఇఫ్లాకర్‌, రవి, రమేష్‌, నివర్తి, సంతోష్‌, ఖైరవ ప్రసాద్‌, రవి, 
బద్దెన్ష శ్రీకాంత్‌, విజయ్‌, తిరుపతి, సంతోష్‌, రాజ్‌ కుమార్‌ శ్రీలత, 
లత, నవీన, పద్మలత, ఉమా పర్వీన్‌, స్వరూప, బి. యస్టీ(యం.పి.సి) 
ఫైనల్‌ ఇయర్‌ గౌతమి స్టుడెంట్స్‌ కె.యనస్‌.ఆర్‌. ఇంకా ఎందరో... 


AL TTT rt కానా ” 


RO sd నిష 


(ఓమ్‌ సాయి sn sO Ty 
ఉం సాయి శ్రీసాయి 





శ్రీసాయిబాబా ఏకాదశ సూత్రములు 


. షిర్దీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. 


ఆర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ 
మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. 


. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను. 


. నా భక్తులకు రక్షణంబు నా నమాధి నుండియే 


ఎలువడుచుండును. 


. నాసమాథి నుండియే నా మానుష్వ శరీరము మాట్లాడును. 


నన్నాశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని రక్షించుటయే 
నా కర్తవ్యము. 


. నాయందెవరికి ద్యష్టియో వారి యందే నా కటాక్షము. 
. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. 


. నా నహాయమును గాని, నా నలహాను గాని, కోరిన 


తక్షణమోసంగ సంసిద్దుడను. 


10. నా భక్తుల యింట 'లేమి యను శబ్దమే పొడచూపదు. 


11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును. 


జయ జయ నుంయి 


